


బాఫ్‌రెడ్డి భావగీతాలు 


రచన 
డా! జె బాపురెడ్డి 


జయం పబ్లికేషన్సు 
హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్‌ 





బాఫ్‌రెడ్డి భావగీతాలు 


రచన 
డా! జె బాపురెడ్డి 


జయం పబ్లికేషన్సు 
హైదరాబాదు, ఆం(ధ్రప్రదేశ్‌ 


BAPU REDDY BHAVA GEETALU (lyrics) 
by Dr. J. Bapu Reddy 


© Author 
First Edition : 1997 


Price : Rs. 60/- 
us $ 10 


Cover Design : 
SREE BALAJEE GRAPHICS 
Hyd. Ph. 7603416 


Published by : 

JAYAM PUBLICATIONS 

Plot 10, Road - 5, 

Jubilee Hills, Hyderabad - 500 033. 


Copies avallable at: 
VISALANDHRA PUBLISHING HOUSE 
Sultan Bazar Hyderabad. 
ANDHRA SARASWATHA PARISHATH 
Boggulakunta, Hyderabad. 
NAVODAYA BOOK SELLERS 
Koth, Hyderabad. 
JAYAM PUBLICATIONS 
Jubilee Hills, Hyderabad. 


Printed at : 


VIPLA PRINTERS 


Nailakunta, Hyderabad - 500 044. 
Ph : 7636242. 


Composed by : 

SREE DATIASAI GRAPHICS 
1-8-702/105, Nallakunta, 
Hyderabad - 500 044. 
Ph : 7633275, 3020719. 











కృతికర్త = జె, బపు. కృతి క స్వేళ్తర్ధ శ్రమకి క సుచరిత - -డాః కె. క. జయచంద్రరెడ్డి దంపతులు. 


' వోఖవట్నిం నుంచి మాంచెస్టర్‌ వరకు ee 
తుం స్థాయలో అవిచ్చిన్న ధారయై వర్థిల్లుతున్న .' 
మా ఆత్మీయతకు పఠన్ఫర శ్రేయోభిలాషిత్వానికి 
అక్షర ప్రతీకగా: ఆనంద వతాకగా. 
తా. నా కనితానుభూతుల. భానగీతాలను -- 
ఐరోపా ఖండములోని. తెలుగువారి 
భాషా నంనృతుల వరివుష్టికి, een 
i -. ప్రతిభాళీలుర్సు త్యాగళీలురు ' 
శ్రీమతి క. .నుచరితా రెడ్డి - 'డా(కె. జయచంద్రారెడ్డి (8 గు 
_ '.. ఆదర్శ దంవతులకు 
ఖత. న్నే హోపాయనంగ్గా 
వ వ. .అంకీతం చేస్తున్నాను. 
! జె. బావురెడ్డి 


మనసులోని మాట 


నేను పద్యకవిత, గేయకవిత, వచన కవిత - మూడు ్రక్రియల్లోనూ 
అభినివేశం, అభిమానం ఉన్న సమతావాదిని. కవితా రూపం కంటే కవితాత్మను 
నమ్ముకున్న సాహితీ కృషీవలున్ని. అందుకు నేను లోకానికి అర్పించిన సుమారు 
పాతిక కవితా సంపుటాలే సాక్షాలు. “అయ్యయ్యో నేనొక్క ఘోర వార్తను వింటి” అనే 
గేయచరణంతో పసితనంలో ప్రారంభించిన నా కవితా (ప్రస్థానం “కాలం 
మాయాజాలం” అనే సత్యస్ఫూర్తి దాక సాగి మొన్నమొన్ననే నా జీవిత షష్టి పూర్తిని 
జరిపించింది. షష్టి పూర్తి తర్వాత వెలువడుతున్న తొలి కవితా సంపుటి ఈ 
“భావగీతాలు” కావడం నాకెంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించింది. లయాత్మకము, 
నియమబద్దమూ అయిన తేజో మయ గేయచరణాలే నా జీవితశేషాన్ని ఆనందమార్గంలో 
నడిపిస్తాయని ఆశిస్తున్నాను. 


ఒక్కొక్క కవితా (ప్రక్రియ ఒక్కొక్క రకమైన భావాభివ్యక్తికి ఎక్కువ 
అనుకూలంగా ఉంటుంది. కవితలో భావాన్ని తదభివ్యక్తి నుండి విడదీయలేం. 
అందుకే రసానుభూతిని అందించే “కవితా పరిభాష ను అంత సుళువుగా 
అనువదించలేకపోవటం. అయితే గానయోగ్యమైన, సంగీత నృత్య ప్రదర్శనీయమైన 
గేయకవిత (ప్రజాదరణ పొందుతున్న కాలం ఇది. రేడియో, దూరదర్శన్‌, వెండితెర 
వంటి మాధ్యమాల ద్వార “ పాట”ను భావావేశాన్ని అందించే (ప్రక్రియగా వాడుకుంటున్న 
సంగతి మనం గమనిస్తున్నదే. మరి తలాతోకాలేని పొడిపొడి గజిబిజి మూటల్ని కూడా 
పాటలుగా పాడిస్తున్న నేటి “సంగీత మాయాజాలం” సంగతి ఏమిటంటారా! - దాన్ని 
ప్రస్తుతం అ(ప్రస్తుతంగా ప్రక్కకు పెడదాం. “సత్యమేవ జయతే” అన్నట్టు సరన 
భావగీత మేవ జయతే అని సరిపెట్టుకుందాం. 


నేను ఇంతవరకు రచించిన భావగీతాలు ముఖ్యంగా మూడు సంపుటాలుగా 
వెలువడ్డాయి. నాదేశం నవ్వుతూంది, (ప్రేమారామం, శ్రీకారశిఖరం : సామాజిక 
స్పృహకు, ప్రణయతత్వానికి, ఆధ్యాత్మిక చింతనకు వరుసగా అవి (ప్రతీకలు. ఈ 
“బావురెడ్డి భావగీతాలు” సంపుటి ఈ మూడు భావధారలు రసానంద 


సౌందర్యానుభూతికి అభిముఖంగా సాగిపోయే సత్యసాహిత్య చేతనా భావధారలే. 
ఆబాలగోపాలం చదువుకొని స్పందించి ఆనందించడానికి అణువుగానే కాకుండా ఈ 
గీతాలు చిత్రీకరణకు, నర్తనకు (నాట్యీకరణకు) కూడా యోగ్యంగా ఉన్నాయని 
భావిస్తున్నాను. యువతీ యువకులకు, విద్యార్థినీ విద్యార్థులకు, గాయనీ, గాయకులకు 
ఈ లలిత గీతాలు ఉపయుక్తంగా, సంగీత సాహిత్యాభిరుచి కారకంగా ఉండగలవని 
నా విశ్వాసం. 


ఈ కృతి స్వీకృతిత్వానికి అంగీకరించి నాకు ఎనలేని ప్రమోదాన్ని, సంతృప్తిని 
(ప్రసాదించిన నా చిరకాల మి(త్రుల శ్రీమతి కె. సుచరితారెడ్డి, డా॥ కె. జయచంద్రారెడ్డి 
దంపతులకు నాహృదయపూర్వక కృతజ్ఞతలు. వారు స్నేహశీలతకు, త్యాగశీలతకు 
ప్రతిరూపాలుగా జీవిస్తూ ఆదర్శదంపతులుగా, మార్గదర్శక పౌరులుగా గౌరవింపబడడం 
ప్రశంసనీయం. శ్రీమతి సుచరితారెడ్డి గారు “ఐరోపా తెలుసు సమితి, వ్యవస్థాపక 
సభ్యురాలుగా, ఉపాధ్యక్షురాలుగా, అధ్యక్షురాలు గా, ప్రపంచతెలుగు సమాఖ్య (1.1 శ) 
కార్యనిర్వాహకురాలిగా అందించిన సేవలు ఆపారమైనవి. తన భర్త వినయశీలి, 
(ప్రతిభాశాలి డా॥ కోటిరెడ్డి జయచంద్రా రెడ్డితో అన్యోనంగా కలిసి తెలుగు వారికీ, 
భారతీయ సంస్కృతికి అంకితభావంతో తోడ్పడుతున్న తీరు ఆమెకు అంతర్జాతీయ 
కీర్తి నార్టించి పెట్టింది. ఈ ధర్మదంపతులు ఇతోధికంగా విశ్ళసాంస్కృతిక వికాసానికి, 
మహోన్నత మానవతా విలువల పరిరక్షణకు కృషిచేస్తూనే ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. 


ఈ కవితా సంపుటికి “లావణ్య పదబంధాలు” పేరుతో తిలకం దిద్దిన 
సుప్రసిద్ద సాహితీమూర్తి పరిశోధకులు, విమర్శకులు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 
గారికి నాకృతజ్ఞతాభివందనాలు. సద్గుణశీలి, బహుముఖ ప్రతిభాశాలిమైన ఆచార్య 
జీనియన్‌తో నాకు (ప్రాప్తించిన చిరకాల స్నేహం, సాహితీ బాంధవ్యం ఒక మరుపురాని 
మధురానుభూతి. ఆయన సుహృద్వాక్కులు నాలోని శక్తి (ప్రేరక బుక్కులుగా 
స్వీకరిస్తున్నాను. నా సాహితీ వికాసానికి సర్వవిధాల తోడ్పడుతున్న పూజ్యులు జ్ఞాన 
పీఠ పురస్కార (గ్రహితీలు ఆచార్య సి. నారాయణ రెడ్డి గారికి నేను సర్వదా కృత జ్ఞణ్ణి, 
ఆత్మీయులు శ్రీ ఎ.వి.యస్‌. రాజు, శ్రీ ఎస్‌. కొండలరావు, శ్రీ 5. రాధాస్వామి, శ్రీ 
జి.ఎస్‌. ప్రకాశరావు, శ్రీ పి. మహేందర్‌రెడ్డి, శ్రీ జె. బాలాజి (0.5.4) శ్రీ ద్యారంపుడి 
సుబ్బిరెడ్డి (౮.౬), ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి ఆచార్య 5.5. ప్రభాకరరావు, 


ఆచార్య అమీరొద్దీన్‌, డా॥ కృష్ణశ్రీనివాన్‌ (చెన్నై), డా॥ భీమ్‌సేన్‌ నిర్మల్‌, శ్రీ R.P.సంగ్‌ (145) 
ఆచార్య 5.17. రామారావు, డా॥ సోనియాగుప్త వంటి ఆప్తమి(త్రులకు, సాహితీ 
బంధువులకు నా ప్రగాఢ కృతజ్ఞతాంజలి. 


ఈ పుస్తకాన్ని అంతర్జాతీయ (ప్రమాణాలతో ముద్రించిన విష్ణ ప్రింటర్స్‌ 
ప్రయివేట్‌ లిమిటెడ్‌ వారికి ముఖ్యంగా శ్రీయుతులు విజయసేనారెడ్డి జె. మారుతి 
గారలకు నా కృతజ్ఞతలు. పుస్తకాన్ని సుందరంగా కంపోజ్‌ చేసినందుకు దత్తసాయి 
(గ్రాఫిక్స్‌ వారికి ముఖ్యంగా శ్రీమతి వి. యన్‌. లక్ష్మి గారికి ప్రత్యేక అభినందనలు. 


నా సాహిత్య యాత్రలో మౌనపాత్ర వహిస్తూ సాధక బాధకాలను సహిస్తూ 
నాకు చేదోడు వాదోడుగా వ్యవహిరిస్తున్న నా సహధర్మచారిణి రాజేశ్వరికి ప్రశంసా 
పూర్వక ధన్యవాదాలు. 


- బావురెడ్డి 


లావణ్య పదబంధాలు 

బాపురెడ్డి భావగీతాలు చదవగానే నాకు శ్రీనాథుని చాటుకవితలు సృతిపథంలో 
నిలిచాయి. శ్రీనాథుడు (ప్రొఢకవి. నైషధాబ్దభవుడు. తెలుగులో మహాకావ్య కవితకు 
మణితోరణాలు కట్టినవాడు. వైదర్భీ రీతికి రసజీవిత వైభవాన్ని అందించిన వాడు. 
ఆయన గంటం పట్టితే గడుసరి కవిత్వం; గళం విప్పి ఆశువుగా పలికితే ఛతురమైన 
చాటుకవిత్వం, విద్వత్సభలకోసం రాసేది కావ్య కవిత, విరామ సమయాల్లో విలాసంగా 
చిలికించేది చాటుకవిత. పల్నాటిని గురించి, చూచిన పలురకాల వనితల రూప 
లావణ్య విలాసాలగురించి, చెలిమికాండ్ర గురించి, ఆశలు ఆశయాల గురించి, 
కష్టనిష్టురాలగురించి - ఇలా మనసులో (ప్రతిఫలించిన జీవిత రసబిందువులన్నింటి 


గురించి చిత్ర విచిత్రంగా మధురఫణితిలో ఆస్వాదయోగ్యంగా మన కందించాడు 
చాటు కవితలు. 


డా॥ జె. బాపురెడ్డిగారు సహజంగా సీరియస్‌ కవి. అటు పద్యాన్నిగానీ, వచన 
కవితనుగానీ, గేయ కవితనుగానీ బింకంగా, పొంకంగా రచించటంలో చేయి తిరిగిన 
శిల్పి. పద్య కవిత్వంలోనే ప్రాఢరచన చేసిన శ్రీనాథాది కవులు పద్యంలోనే చాటుకవిత్వం 
లేదా విరామకవిత్వం లేదా వినోద కవిత్వం రాసేవారు. ఆధునిక యుగంలో పద్య 
వచనగేయ రచనంలో [ప్రాఢులయిన కవులు అప్పుడప్పుడు ఆశుపద్యాలకు బదులు 
లలిత గీతాలను రాయటం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. డా॥ జె. బాపురెడ్డిగారి 
భావగీతాలు వారి విరామారామ కవితా విలాస వసంతాలు. 


శ్రీనాథాదుల చాటుపద్యాలు (పజల నాల్కలమీద లాస్యం చేయటానికి 
అనువైనవి. అలాగే ఆధునిక గేయకవులు రాస్తున్న లలితగీతాలు బృందగానాలుగా 
యుగళయుక్తగానాలుగా పాడుకోటానికి పసందుగా ఉండేవి. తెలుగు సాహిత్యంలో 
ఎన్నో వేలపద్యాలు ఆశువులుగా, చాటువులుగా ప్రజలలో (ప్రవేశిస్తే అందులో 
కాలగతీలో ఎన్నో కనుమరుగైపోగా కొన్ని మాత్రమే తరతరాల సాహితీ జీవన 
స్రవంతిలో (బ్రతికి బట్ట కడుతూ ఉంటాయి. అలాగే ఈ రోజుల్లో వెలువడుతున్న 
లలితగీతాలు కూడా! 


“రాసుకున్న పాటలన్ని వాసికెక్కవు 
నాటుకున్న మొక్కలన్ని రాశికెక్కవు” (పు.94) 
అని అంటున్న బాపురెడ్డిగారి సూక్తి అక్షరాలా నిజం 


బాపురెడ్డి భావగీతాలు వారి అనుభవాల, భావాల, స్వభావాల అక్షర స్పందనలు. 
ఇవి ఆలోచించి అక్షరం అక్షరం శిల్సించి చిక్కగా చిత్రించిన ప్రయోగ (ప్రాఢ వైచిత్రులు 
కాకపోవచ్చు అయినా అనుభవాని కందిన అనుభావాలను అలవోకగా కీర్తించి 
రమించే రచనతో రూపు కట్టించిన భావచిత్రాలు. పాడుతూంటేనే - లేదా - 
అలపిస్తూంటేనే - లేదా - చదువుతూ ఉంటేనే తనతోపాటు పఠితను కూడా 
పారవశ్యంతో వెంట నడిపించుకొని వెళ్లే సారళ్యం, వైరళ్యం, నోధుర్యం ఈ గీతాలకు 
సహజంగా సమకూరిన మూడుగుణాలు. 


ఈ సంపుటిలో 108 భావగీతాలు ఉన్నాయి. మకుటంకాని ము(ద్రగాని ఉంటే 
గీత శతకం అయిఉండేది. ఈ కవితా సంపుటి శీర్షికలోని 'భావగీతాలు” అంటే - 
అలనాటి భావ కవితాయుగంలోని కృష్ణశా[స్త్ర ప్రభృతుల భావగీతాల వంటివి కావని 
మొదట మనం గుర్తించాలి. ఆత్మీయత, ఆత్మాశ్రయత్వం, ఆత్మనాయకత్వం - 
అనేవి భావకవితాయుగ గీతాలలో ముప్పేటగా పెనవేసుకొని ఉంటాయి. 
విశ్వనాథవారన్నట్టు - “కవియొక్క ఒక అవిస్పష్టవాంభాంకురము, ఒక అంతర్నిగూఢ 
తాపము, ఒక చిన్న కావ్యంలో ఊదబడటం” భావగీత లక్షణం. బాపురెడ్డి భావగీతాలలో 
ఆత్మాశ్రయత్వం ఎంత ఉందో వస్తు వర్లనంకూడా అంత ఉంది. అంతర్నిగూఢ 
తాపంకంటె ఆత్మీయత యొక్క సాం(ద్రమైన ఆ(ర్రత ఎక్కువగా కనపడుతుంది. 


భావకవితా గీతాలలో ప్రణయం ప్రధాన తతత్త్యంగా ప్రతిపాదిత మౌతూ 
ఉంటుంది. బాపురెడ్డి భావగీతాలలో ప్రణయం, ప్రణవం, ప్రగతి అనే (ప్రవృత్తి త్రయం 
త్రివేణీ సంగమంలా కలిసి మెలిసి ఉంటాయి. ఈ సంపుటిలోని భావగీతాలను ఈ 
మూడు శాఖలుగా విభజించి వివేచించవచ్చు. ఈ మూడింటి స్వరూప స్వభావాలను 
బట్టి వాటి తారతమ్యాన్ని గూడా ఆంచెనా వేయవచ్చు. 


బాపురెడ్డిగారి ప్రణయశాఖలో శృంగార భావగీతాలే ఎక్కువ. అయితే 
శృంగారంలో మార్మికతా పరిమళాలను జోడించి కామవాసనలను కప్పివేయటం 
రెడ్డిగారి రచనాశిల్పం. ప్రియురాలి అపాదమస్తకం వర్ణించినా అనౌచిత్యం ఆవంతకూడా 
దొర్లదు. 
య 


“నీ అపాదవస్తకం - శృంగార కళా పుస్తకం 

మరల మరలనే చదివాను - బోధపడక మతి కోల్పోయాను.. 
కటికచీకటులు సిగలో ముడిచి - నీకన్నులు వెలిగిస్తావు. 
ఒంటిమీది స్వర్గాలను దాచి = కొంటె నవ్వు పడవేస్తావు”. 


ఇలా సాగుతుంది. ఇందులో వాచ్యార్థం కంటె వ్యంగ్యార్థం మధురం. వాచ్యార్థం 
అలంకారిక అబివ్యక్తిలో లవకుంఠితం అవుతుంది. అభివ్యక్తి నుండి ప్రతీయమాన 
మౌతున్న ధ్వని ఈ భావగీతాల శక్తి. అందువల్ల బాపురెడ్డిగారి భావగీతాలలో 
ప్రణయగీతాలు ప్రథమ తాంబూలం అందుకొంటాయి. 


ఆ తరువాత పఠిత హృదయాలకు హత్తుకొనేవి 'ప్రణవగీతాలు’. ప్రణవగీతా 
లంటే బాపురెడ్డి గారి పరిభాషలో భక్తి గీతాలు, తత్త్యగీతాలు, రెడ్డిగారు రక్తికెంత 
మోజుచూపుతారో భక్తి కంత మమత పంచుతారు. కనకమహాలక్ష్మి, సత్యసాయిబాబా 
మొదలైన భగవదంశాల మీద మంచి గీతాలున్నాయి. ఇందులో వాచ్యార్డాన్ని 
అలంకృతం చేయుటమనే పద్దతి ప్రధానంగా కనపడుతుంది. అలంకృతమైన వాచ్యం 
చమత్కారాన్ని ఇస్తుంది. అందువలన ఈ శాఖను రెండోమెట్టులో ఉంచాను. అయినా 
మచ్చుకాక చరణం. 

“విద్య వైద్యారోగ్య కల్పవృక్ష ప్రదాత! 

భక్తజన బాధా విముక్త శక్తి ప్రదాత! 

దేశకాలాతీత సుఖ జీవన విధాత! 

శ్రీ సత్యసాయిబాబా కలియుగ విజేత! 


ఈగీతం భక్తి భావ స్పోరకమైన రచన. ఇందులో వాస్తవాన్ని అలంకారం 
శోభామయం చేస్తోంది. 

బాపురెడ్డి ప్రగతిగీతాలు సమాజ(శ్రేయస్సు కోసం ప్రభుత్వం అమలు జరిపే 
సంక్షేమ కార్యక్రమాలను గురించి ప్రచారం చేసే ప్రయోజనం కోసం రాసిన గీతాలు. 
వీటిలో వ్యంగ్యం గాని, భావచిత్రంగాని, అలంకారం గాని, వాస్తవాన్ని ప్రతిపాదించటానికి 
దీపకరణంగా తోడ్చడేదే. అలంకార చమత్కారం వాస్తవ స్పృహకు తోడ్పడే 
రచనాళిల్పం పై రెండింటి కంటె ఉదాత్త మైనది కాదు. కాని, ఇటువంటి గీతాల కీ 
మార్గమే ఎక్కువగా శరణ్యం! “అల్లా చెప్పిందల్లా” గీతం ఈకోవకు చక్కని ఉదాహరణ, 


ఈ పాటలు హాయిగా పొడుకోటానికి, అభినయించడానికి రాసినవి. తాళగతి? 
ఓదిగిన లయ బాగవతాల్లో వుష్కలంగా ఉంది. అనుప్రానల కోనం 
అంత్య(ప్రాసలకోసం, యతులకోసం, (శ్రుతులకోసం ప్రత్యేకంగా పాటుపడి అర్ధాన్ని 
త్యాగం చేయలేదు. కవి అలవోకగా ఏవైనా కుదిరితే వాటిని కాదనలేదు. ప్రత్నంచేసి 
గీతాల్లో ప్రత్యేక (ప్రౌఢ (ప్రక్రియలను ప్రయోగించి పాటలకు (ప్రజలకు దూరం 
చెయ్యలేదు. బాపురెడ్డిగారి పాటకు మాట చేదోడుగా (తాళంతో) వాదోడుగా 
(రాగంలో) ఉంటూ భావగీతాలకు (ప్రాణం పోస్తోంది. 


లలితాగాతాలుగా పాడుకొనే వీలున్న లావణ్యపద బంధాలు ఈ బాపురెడ్డి 
భావగీతాలు. చదవండి.' పాడుకోండి పాడగా వినండి, ఆనందించండి. కవిని 
అభినందించండి. 


- ఆచార్య జివి. సుబ్రహ్మణ్యం 


ఈ సంప్రదీలో..... 


గోదావరి తీరవాసినీ 


కనకమహాలక్ష్మి వ్‌ 


రామలక్ష్మీ క్ల 


మట్టిలేనిది 


కోకిల పాటల పరీక్ష ౨ 


ఎక్కుపెట్టిన ధనువు 


సత్యానికి హత్యాగండం ష్‌ 


శాంతియే ఇంటింటి దీపం 
సప్తగిరి బాలాజీ 


శ్రీరామచంద్రుణ్ని. అ అ అ 
పసుల పాకలో అ 
అందాల.తల్లి అ 
గండికోట 
స్వర్గమంటే క 


చదువన్నది ఒకరిసొత్తు 


నమ శకము 66486, 
చెట్టు చెట్టుకుచెవి == = = = 
శ్రీశేషశాయి సాయి 4 


రాము డాతడే 
మందిర్‌లోనూ మస్టిద్‌లోనూ 
చదువుకో చదువుకో 

నీ హాసం మధుమాసం 


© 00 9 య ౮ నస OSM = 


pad pel pd edt ped ad గానీ గానీ (కీ 
సస ప్రఠర ఖీ కథ రో ని బోనీ [క జీ 


బాబా పుట్టినరోజు 
సత్య సుందర శబ్ద 
శ్రీశైల భ్రమరాంబికా! 
జై జవాన్‌ 
దేశమే దేవాలయం 
పలెల్లో పేదరికం 

లు 
పైన మబ్బులు 
అల్లా చెప్పినదల్లా 
(ప్రేమ ప్రేమను (ప్రేమించి 
పలె సీమలు పలవిగా 

ల, య 
దేవా! కనలేవా? 
శ్రీ సామ్యుల్‌ హనేమన్‌ 
సాయి భక్తులం 
ఎక్కడో ఆకాశవీధి 
అతి సర్వత్ర వర్జయేత్‌ 
మూసీనది గొంతుతడి . 
అక్కయ్య శా అన్నయ్య 
పరిపూర్ణ మానవుడే ! 
పిల్లలకు పాలిచ్చే తల్లులు 
పాతికేళ్లు 
పల్లెసీమల (ప్రగతిబాట 
డెబ్బది వాసంతాలపబ్బ మిది 
చెట్టుమీద 
ఆపరేషన్‌ చేసుకుంటే 


ఆశిందిలి 


23 
24 
25 
26 
27 
28 
29 
30 
31 
32 
33 
34 
35 
36 
37 
38 
39 
40 
41 
42 
43 
44 
45 
46 


మత్తుగా గమ్మత్తుగా 
రాతిబొమ్మ వనుకొని 
ఆరిపోని దివ్వెలు 

గాలి వీధుల 

వీధిలో నీవే 

సారాకే మరోపేరు 

నీ ఒడలు ఊగినది 
నీకనుల వెలుతురులో 
పాలు తేనె తెచ్చాం 
తెల్లని వెన్నెల తెరపై 
నీ ఆపాదమస్తకం 
సుఖసంపద వర్ధని 
(ప్రజలదే ఈ దేశం 

నా కన్నులు చెమ తగిలి 
పవి(త్రమౌ మందిరాల 
కలలు గనే హృదయం 
నిస్తులశక్తి 
పుస్తకాలలో 
(క్రూరకుతం(త్రహస్తం 
వేకువ పడవ 
వయ్యారం 
(ప్రేమతత్వము 
పాటపై హత్యా ప్రయత్నం 
ప్రేమించు ప్రియతమా 


e003 


47 
48 
49 
50 
51 
52 
53 
ర్‌డ్తీ 
55 
56 
57 
58 
59 
60 
61 
62 
63 
64 
65 
66 
67 
68 
69 
70 


(శ్రమశక్తితో దేశభక్తి 

నీ మోవి నామోవి 

నీ వెన్నుపూసలో 

గాలికి వీచుట ధర్మం 
కూలివాడు 

గాలిలో ఎగిరే పక్షి 

నీ బిగి కౌగిలి 

కాకి కేకి కోకిల 
చెలియా 

కోకిలపాట 

ఎన్నికలలో ఎన్ని కలలో! 
సీమకు ఒక రూపం 

నీ కళ్లల్లో 

రజత కవచ ధారిణీ 
కాంతితోడ 

నీ నడుము 

భారతీయ విద్యాభవనం 
అలురుదండ 
అనంతాన్ని 
ఎవరిచ్చినారొ! 

నీ తలపుల వేణువు 
సాగిపోయె నీ మరాళయానం 
తోటపాట 

రాసుకున్న పాటలు 


71 
72 
73 
74 
75 
76 
77 
78 
79 
80 
81 
82 
83 
84 
85 
86 
87 
88 
89 
90 
91 
92 
93 
94 


చీకటిలో 

నా ఎదలో నైలునది 
ఊరించే ఊహలు 
నీతలబంతి 

ఆత్మవు నీవు 
దేశమును (ప్రేమించు 
ఒకతార 

ఆరాటం 
పురుషోత్తముడు 
కోహం కోహం 

భాష నన్ను నడుపుతూంది 
చెట్టు రచిస్తున్నాయి 
పట్టపగలు 

మదర్‌ థెరిసా 


95 
96 
97 
98 
99 
100 
101 
102 
103 
104 
105 
106 
107 
108 


బాపురెడ్డి భానగీతాలు 1 














గోదావరి తీరవాసినీ 


గోదావరి తీరవాసీనీ! 
విద్వావీణా విలాసీనీ/ 
నకలకలా కుసుమ వోసీనీ/ 
వానర నుర నుధా భాషిణీ! 


కోవెలలో కూరుచుండి 
కువలయమును వలికింతువు 
వీణా తంతులు మీటుచు 
విద్యలన్ని బోధింతును - 


ద్రష్ట కీవు సుష్టిచేయు 

దృష్టి నసాదించినావు 

అజ్ఞాన తమస్సు) తొలిచి 
ca 

ప్రజ్ఞానము పంచినావు - 


శబ్దము నీవే తల్తీ 
శక్తిని నీవే తల్లీ 
భావము నీనే తల్లీ 
బీనము నీవే తల్లీ! - 


నరస్తతీ! అని కొందరు 
శారదా! అని కొందరు 
వాగ్గేనీ! అని కొందరు 
వాణీ! అని కొందరు 
వూజింతురు నినందరు 
పూర్ణ చిదానందమయిీ! 





బావురెడ్డీ [2 


కనక మహాలక్ష్మి 


కనక మనోలక్ష్మని 
కనులారా చూచువారి 
కమ్టాలు కడతేరును 
అభీష్టాలు నెరవేరును - 


వరలక్ష్మి కనులలో 
వాత్సల్యం నెలకొన్సది 

ఆ వడదాయిని చిరునవ్వుల 
కరణామృత మున్షుది 

ఆ చిన్మయి పద నన్దిధి 
ఆనందము కొలువున్లది - 


అమ్మ లగన యమ్మ 

అక్షరాల ఆయమ్మే/ 

వేయిరేకులై విరిసిన వైశాఖి ఆయమ్మే 
ముగురమ్మలు ఒక్కటైన 

మూర్తి మవోలక్ష్మమ్మే/ 


వనువు కుంకుమలు ఒడిలో 
వరవళించు వరమేళ్ళరి 
తేనెసాల ధారల్లో 

తీర్థమాడు భువనేశ్వరి 

భక్తి ప్రవత్తులకు మెచ్చి 

శక్తు లిచ్చు మూక్తేళ్వురి - 


బాపురెడ్డి భానగీతాలు 3 




























రామలక్ష్మీ కృష్ణ 
రామలక్ష్మీ కృష్ణ రసయోగి సీద్దిలో 
కొను విప్పిన జీవ కణమునే నేను - 


వీధిబడీనుండీ 
వినువీధిగుడీదాక 
బాటవేసిన 

పక్షీ పాటనే నేను - 


గంగా తరంగిణీ 
కొంగుబట్టుకొని 

వసీపాపవలె చిలుక 

పలుకులు సలుకుచు 

ఆనంద సింధువున 

ఆడుకొన బోయేటి 

ఆటపాటల సెలయేటినే నేను - 


కొలతటమున కలల 

అలలపై తేలుచు 

కోరిన గమ్యము 

చేరుకొన పయనించు 

(తోవ తెలియని వింతనావనే నేను - 


సీరికొండ ఒడినుండి 
శ్రీకార శిఖరము 
చేరుకుంటున్లు వంశీరనము నేను - 






బాపవులెడ్డి 2 


 మట్టిలేనిది 


నుట్టి లేనిది చెట్టు లేదు 
చెట్టునూత్రం మట్టే కొదు 
చెట్టుకూ నుట్టీకీ మధ్య 
జీన బంధం తెలిసీకో / 






నింగి లేక నేల లేదు 
నేలమాత్రం నింగి కాదు 
చింగి నేలలు కలిపీ నిలిచే 
నిచ్చెనేదో తెలిసీకో ! 


వూవు లేక తాని లేదు 
తానిమా(త్రం వూవు కాదు 
పూవు తావులు కూడి సొడే 
భానమేదో తెలిసికో ! 


నిప్పు లేక నీరు లేదు 
నీరునూత్రం నిప్పు కాదు 
నీటి కడుపున నిదురపోయే 
నివు మర్మం తెలిసికో / 


జననముంటే మరణమున్నుది 
మరణముంటే జననమున్హుది 
జనన మరణము లేని దేగతి 
జన్మమొందెనాొ తెలిసీకో/ 


బావురెడ్డీ భానగీతాలు - 


కోకిల పాటల పరీక్ష, 


కోకీల పాటల పరీక్ష 

రొకులు చేస్తుంటే 

నవ్వుల పువ్వుల పరీక్ష 

నాపరాట్ల చేస్తున్సువి - 

కోహమని ప్రళ్చించి 

సోవామని ప్రవచించి 

సాగిపోవు నత్యమును సనుతా సాపొత్వమును 
చీకాకులు వీకాకులు చిన్ఫబుచ్చు లేవులే ! 


గుండెమాని గుబాళింపు 
ఎండమావి కే మెరుక 
కొసరివొడు పీకము జాడ 
(గ్రుడ్డి బకము కేమెరుక - 










తేలిపోవు మబ్టులగని 
గోలచేయు బావికప్తు 
వూల(బతుకు క్షణీకమని 
గేలిచేయు రాయిరప్పు - 


గగనవీధి చుక్క కన్ల 
గౌజుపెంకు పెద్దదని 
వాదించే శ్రీకాకులు 
వక్రబుద్ధి వర్షనలు 
వెలుగుతువ లోకంలో 
“వెలుగు” (బతుకగలదా! 














ఎక్కు పెట్టిన ధనువులా 
ఎవరనో లీవు! 
చంపబోకే వాడిచూవుల 
శరములను విడిచి = 


సైగ చేస్తే చాలు, నీకు 
శరణు బొచ్చేము 

మోవి కదిపీన చాలు నీ దరి 
మూర్భపోయేను - 


కరము లేపీన చాలు, లక్షల 
వరములే కురియు 

ఉరము ఊపీతె చాలు, నాడని 
సరువములు ఏరియు - 


అడుగునేస్తే నీవు, అది నా 
ఎడదపై వడును 

శ్వాన తీస్తే వీవు, నా భయ 
బంధములు నిడును - 


చక్కనౌ నీ వంపుసాంవుల 
బిక్కెనా (బతుకు 
సీగుపడక కొవవేని 
చిటికలో చితుకు / 


ఎక్కుపెట్టిన ధనువు 


బాపురెడ్డి భావగీతాలు " 7 


సత్యానికి వాత్వాగండం ఉందని అనుకోలేదు 


శాంతికసోతం విద్వేషానికి బలియౌననుకోలేదు 
జరగకూడనిది జరిగింది = జూతికీ శోకం మిగిలింది - 


MTT 



















పెరంబుదూరున అమానుషత్తం 

ఫెళ్లున (పేలింది 
రొగంపండిన దేశంనిండా రక్తం చిందింది 
లోకం నాకం ఒకే గొంతుతో 

భోరున విడ్భింది 


భారతయుద్దంలో అభిమమ్యుని కూల్చిన మాదిరిగా 
రాక్షసశక్తులు కుట్రుచేసీ ఊపొంచనిచందముగా 
రాజకీయపు దుర్‌వ్వూవాంలో 

రాజీవుని కూల్చె 

ఉదయనంధ్యలో తరుణభానుడు ఒరిగి అస్తమించె 


ఆ మవానీయుని చితాభస్మమును దాచిన నదులన్లీ 
అందిస్తున్లువి అతని భావనలు 

అలల పాటలళ్లీ 

అమరువీరువి అభయవాస్తమే తోడునీడ మనకు 
విజయపథంలో ఆతని గమ్యం 

మనము చేరువరకు 





8 బావురెడ్డి భావగీత 





శాంతియే ఇంటింటి దీపం 


(బాలవాణి) 


శాంతియే 

ఇంటింటి దీవం 
శాంతియే 

మా కలల రూనం = 


బలనంతు లెనైన 
బలహీనులను వట్టి 
బాధించనస్తుడే బ్రతుకురా శాంతి - 


కలిమి గలనారలు 

కష్టజీవులపట్ల 

(పేమ చూసీవనాడె పెంపొందు శాంతి - 
స్యార్థాలు వీడితే 

సమరాలు లేవు 

సమరాలు లేవట్టి వ్యర్థమే శొంతి 


దోపిడీలు లేని 


దొరతనాలు లేవి 
పమతా మమతలలో వెలగాలి శాంతి 
శాంతి విజయ (్రేణీయే విళ్ళశాంతి ! 


బావురెడ్డి భావగీతొలు 9 


జా 


సప్తగిరి బాలాజీ! 















సప్తగిరి బాలాజీ! శరణం శరణం 
తొలగింపుము పెనుచీకటి మాయావరణం! 


చదువులెన్టి చదువుకున్ల నాధ్యవడని సత్వం 
వదనవులెన్చి పట్టుకున్న వట్టుపడని సౌఖ్యం 

నీ పదనన్చిధిలోనే వెలసింది 

నీ చిరునవ్వూలలోనే మెరిసింది 


జీవులన్ఫిటికి ముందే జన్మించిన శిలలు 
జరామరణములు లేని పరమవాంనలు 
నుడివే నీ మౌనభాష నేర్పించుము నరులకు 
ఆర్థము లేనట్టి మాటలాడే పామరులకు 


ఆపదలన్చిటినుంచి కాపాడే యుక్తి 
అందరికీ సంవదలు అందించే శక్తీ 

నీ వజుకిరీటంలో నిక్షిప్తము స్వామీ! 
నీ శివకర కరగతమే సర్వాంతర్యామీ! 
అనమయ్యవంటి కవులు వొటలన్లి అల్లి 
భక్తకోటి, కంటిచూపు వూవులవ్ది చల్లి 
సేవించే వీ చరణం నిర్భయ శరణం 
వూజించే నీ వదనం నమతాసదవం - 


స్త 





వ లా 5. 


బావురెడ్డీ భావగీతాలు 


శ్రీరామచంద్రుణ్ని 
శ్రీరామభంద్రుణ్ణి వీరు దొటించాలి 
స్వామి సదసేనలో జన్మము తరించాలి - 


నుర నాననా 
ఈ 





రామ రామా అంటూ 
రవళించు చెట్టేదో / 
జానకీ రాముణ్ణి 
ధ్యానించు కట్టేదో ! 
నసిగట్టి సరిక్రొత్త 
పడన నిర్మించాలి 


వూలన్లు రామయ్య 
పూజకై వూసేము 
అడవి దారుల నాగ 
తాంజలులు పట్టి 
ఎవుడు విచ్చేయు నని 
ఎదురు చూసేము 


షక్షులన్ఫీ వీట్‌ గట్టుపై కూడేను 
రామనామమె పెక్కు రాగాల సాడేను 
మూగ మృగములుకూడ 
మురిపెమున ఆడేను 
(గుహుని భక్తి పారవశ్యం) 


బావురెడ్డీ భావగీతాలు 11 





పనుల సాకలో పుట్టిన శిళువు నీవు ! 
మరియమ్మ కలల తీవె విరివి నీవు ! 


బెత్తహపోం మట్టిలో (ప్రేమను పండించావు 
అన్యాయాల ఎడారుల అమృతం కురిపీంచావు - 
మనిషి మనిషిగా బ్రతికే మార్గం చూపెట్టావు 
కామరూపి సైతానును 

కనిపెట్టి జయించావు - 


చుక్కవోలె ఉదయించి సూర్యుడ వైపోయావు 
దేవదూతగా వచ్చి దేవుడ వైపోయావు - 
పొవులను, వతితులను నరిళుద్దులుగా మార్చి 


రక్షకునే శిక్షించిన శిలువను పావనముబేసి 
నత్వవాణీ వైనావు 
నిత్యదీప మైనావు - 


మాననతను మతముచేసి 
మనిషిని బైబిలుచేసి 
దేళశకాలముల వెలిగే 

నీను క్రీస్తు వైనావు! 


12 బావురెడ్డీ భావగీతొల 








(బాలల గేయం) 


అందొల తల్లి, ఆనంద వి 
ఎక్కడుంది శాంతి? ఏముంది శాంతి ? 


మనిషీ మనసులో ఉన్దది 

మన మనుగడలో ఉన్సుది 

మతాలు వేరైనా మమషులంత ఒకొటనది 
దేశాలు వేరైనా ఆశయాలు ఒకటన్లది - 


ఈను లేనిబోటే తన వానమన్సుది 
స్వేచ్చా స్వాతంత్ర్యము తన శక్తి అనది - 


మమతల వందిరిమీద మల్లెతీన శాంతి 
సమతల (బ్రతుకుల్లో సౌభాగ్యం శాంతి 


స్యార్థాలు లేకుంటే 
సమరాలు లేవన్సుది 
దోపిడీలు లేకుంటే 
పొంసలు లేవవ్హది 
మనిషి మనిషి (పేమించే 
మతమే తనవథ మన్హుది 
మార్గమే స్వర్గం అన్హది 


త్‌ే 


మె 


బాపురెడ్డి భావగీతాలు 


గండికోట 


గండికోట ముంగిట్లో దండికోట 
కన్సీటిని తొలగించిన పెన్సేటి పాట - 









“జమ్మలమడుగు” లో నేడు 
జలతరంగములు సొడెను 
శిలలు కన్సు కలలు లేచి 
జీననాట్యుములు ఆడెను - 


పేద రైతుల మొర విని 
(పీమమయుడు నెంకటనతి 
వారివారుడై ఇచ్చినట్టే 
నరము మైలవర మాయెను - 


పెన్చేటిగట్టు రెండు 
పెనవేసుకున్లు చోట 
సీరులే ఇరుకాలువలై 
చీకట్లను వెలిగించెను - 


శిథిలమైన కోటమీద ' 
చెక్కబడిన చరిత్ర 

రాయలనీమను చూచి 
రాల్చ్రాను రతనాలనవ్లా 








[4 బాపురెడ్డి భావగీతాలు 


అ ఆ మం 
జ టే తు లలతతనా 


నూర్గమంటే 

తెలుగులో వమనాలి? 

తెనాలి 

ప్యారిన్‌ అంటే తెలుగులో వీమనాలి? 
తెనాలి - 


శిరము కొల్ఫే తేనెతలవులు 
ఉరము చీల్లే విరవాబాధలు 
తీర్చుగలిగే మందు ఎక్కడ కొనాలి? 
తెనాలి - 


కొంటెనవ్వూల పంటమీద 
కొనరికొసరి వాలు వక్షుల 
మత్తుగొలిపే పొట లెక్కడ వినాలి? 
తెనాలి - 


కచకుచమ్ముల కటీతటమ్ముల 
ఎత్తులకు పైఎత్తు లెత్తే 

కామకేలీ కళలు ఎక్కడ కనాలి? 
తెనాలి - 


రసేకతను యువలనీతమును 
వలవులను నవయావనమును 
రంగరించిన లేవ్యా మెక్కడ తినాలి? 
తెనాలి! 


రి 
ఓ 
® 

_ 





బావురెడ్డి భోవగీతొలు 15 


 ——— 





చదువన్నది ఒకరిసొత్తు 


చదువన్హుది ఒకరి సాత్తు కాదురా! 
బదువుకుంటె తెలియనిది లేదురా! 






















వాక్కు లెట్టు కలుగుతాయొ 
బిక్కులెట్టు తొలుగుతాయొ 
నేర్పుతుందిరా నీకు అక్షర జ్యోతి 
“అందరికీ చదువు” అనే నమతా గీతి - 


బొలుడైనా బాల్లికైనా 

యునతియనా యునకుడైనా 

అమ్మైనా అమ్మమ్ర్మైనా 

తం(డైనా తాతైనా 

చదువుకొని బాగువడే సదవకాశమున్సది 
విద్వ్యలన్లి నేర్చుకొనే వీలెంతో ఉన్నది - 


రైతనకు కూలన్లుకు 
నీడలేని విరుపేదకు 
కలిమి బలిమి నమకూర్చే 
వరము వయోజనవిద్వ 
చదువుకోనివాళ్లకేమొ 
బ్రతుకంతా మిథ్య, 


బావురెడ్డి భావగీతాలు 


నమ్మకం 
నన్యుకము లేనట్టిదల్లా 
నాశళనమ్మారా! 


నమ్మువారికి మట్టిలోకమె 
నాకమోౌగదరా! 


కొమ్ము కొమ్మకు ఎగురు కోతిని 
నమ్ముకొని శ్రీరాముడే 

సీత చెర విడిపించలేదా 
రావణుని వధియించలేదా? 


నమ్ముకొని ఒక నల్లనయ్యను 
నాడు నూర్గురు కౌరవులనూ 
మగువ (దౌవది గెలువలేదా 
మాన రక్షణ పాందలేదా? 


అందు ఇందు ఎందులోనూ 
వారియె కలడని నమ్మినట్టి 
భక్త ప్రహాదుండు రాక్షస 
శక్తులన్సి జయించలేదా 
రాతి స్తంభమునుండి, లోక 
రక్షకుని రస్తించలేదా? 





ప్రజాశక్తీని నమ్మి గాంధి 
ప్రబల సొామాజ్వాధివతుల 
వరాజితులను చేయలేదా 


| స్వూరాజ్యము సాధించలేదా? 





బాపురెడ్డి భానగీతాలు 17 


చెట్టు చెట్టుకు చెనిపెట్టి వినుమూ/ 
రాయి రాయిని కొస్త తట్టి వినుమా! 
రామనామన్మరణ 

రాగమే వినిపించు - 


వక్షులూ పూవులూ 

వననాలు సెలయేళ్లు 

భక్తితో శ్రీరాను భక్తినే కీర్తించు 
శక్తితో శ్రీరామ భక్తీయై నర్తించు - 


అడవియే గొంతెత్తి 

కొండలే తలలెత్తి 

అయోధ్యరామ నామామృ తము కురిసీంచు 
మూగ మృగములుకూడ మురిసాన వులకీంచు - 


ఆసేతు శీతనగ మానంద రామమై 
భావి భారత చరిత శ్రీరామ ధామమై 
చెలువొందు న్వస్ఫాలె వెలుగొందును 
అణునణువులో 

చరాచర సృష్టిలో - 





18 బావురెడ్డి భానగీతాలు 


—— LE a వ - a a వట 


శ్రీ శేషశాయి సాయి 


శ్రీ శేషశాయి సాయీ! శ్రీ సత్యసాయి సొయీ! 
(పేమావతార సాయీ! భనభయ నిదూర సాయీ! 


శ్రీ నుట్టపర్తీళ్యరా! శ్రీ చక్రనర్తీళ్ళరా 

ఇవాపరానంద బృందా దేవోత్మసుమ నురందా! 
కొంతి ప్రశాంతినిలయా! కరుణానముద్ర వాదయా! 
నర్వజున పొతబోధకా/ నర్వనమ్ముత సాధకా! 


నత్వం శివం నుందరం నీదు (త్రికరణ మందిరం 
చిద్లోచర మగోచరం నీ ప్రణవతత్వ శిఖరం 
కొషాయవననధారీ నీలాకాళ ననవినారీ/ 
ఆనందటబ్రవ్మా తేజా అద్వైత సత్యభూజా! 


విద్య వైద్యారోగ్య కల్పవుక్ష ప్రదాత 
భక్తజన బాధొ విముక్త శక్తీ ప్రదాత 
దేశకాలాతీత సుఖిజీవన విధాత 

శ్రీ సత్యసాయిబాబా కలియుగ విజేత / 





నీ జన్మదిన మహోత్తవ శోభ తిలకించి 
నరులు, కిన్షైదులు, నురనరులు వులకీంచేరు 
విరులు, ముత్తపునరులు, అనురాగరసయురులు 
శిరముపై ఉరముసై నీ అభయకరముపై 
చిరునవ్వులొలుకు నిను చేరి కురిపించేరు 
వయజయన్మంగళ జయనాదములతో 
నుందర శివ నత్య (పేమాభినయముతో 








బొవురెడ్డి భావగీతాలు 


నా Taree 





స రాము డాతడే 


రాము డాతడే శ్వాము డొతదే 
సత్యతారకాత్మ గగన సోము డాతదే 
సరంధాము డాతడే! 


బాలు డాతడే ప్రజ్ఞాణు డాతడే 
పుట్టపర్తి, వుణ్వ క్షేత సాలు డాతడే 
గోపాలు డాతడే ! 


ధ్యాన మాతడే విజ్ఞాన నూతడే 
నకలయోగ శాస్త్రసార గాన మాతడే 
ద్రజ్ఞానమాతడే! 

రథము అతడే సథము ఆతడే 
నర్వధర్మ దర్భనాభినుతము ఆతడే 
నూన్ఫుతము ఆతడే! 





నత్య నూతడే నిత్య మాతడే 
మనుజ బీవయాతకు 
సాహిత్య మాతడే 

సాహిత్య మాతడే ! 


గతము ఆతడే ఆగతము ఆతడే 
వర్తమాన విళ్ళశాంతి వ్రతము ఆతడే 
శాళ్ళుతము ఆతడే 

సత్యసాయి నామాంకిత 

స్వామి యాతడే 


బావురెడ్డీ భానగీతాలు 


ప ననన స WU 
మందిర్‌లోనూ మస్టిద్‌లోనూ J 
నుందిర్‌లోనూ మస్ట్రీద్‌లోనూ 
ఉండే దేవుడు ఒకడేరా! 
మనుషుల్లోనూ వ్రూకుల్లోనూ 
గుండెల్లోనూ బండల్లోనూ 


ఉండే దైవము ఒకడేరా! 


మందిర్‌ కూల్చి మనీదు కడితే 
మసీదు కూల్చి మందిర్‌ కడితే 
కూల్చేవారు కట్టేవారు 

కొల్ఫే దేవుడు ఒకిడేరా 


రాముడు బుద్దుడు క్రీస్తు మవాన్ముదు 
వుట్టకవూర్వము వుట్టిను మనిషీ 
మనిషికీ దేవుని మపొమల కూర్చే 
మతం ఒక్కటే మార్గ మొక్కటే 

నృష్టికీ మూలసత్య మొక్కటే / 





వుట్టీవవారి తీరొకటేరా శిట్టినవారి దారొకటేరా 
నుతమేదైనా పాతమేదైనా మానవజాతికి బీనంసోసే 
నూరు డొక్కడే చందు డొక్కడే 


అయోధ్యలోన వుట్టిన రాముడు 

ఆదర్భముగా మెట్టీన రాముడు 

(పేనుకు మమతకు సెన్లిధి రాముడు 

అణువు అణువులో అందరి మదిలో 
కోవెల కట్టుకో కొలువున్నాడు | 
PND డనీ 


AEN 





nn 


బాపురెడ్డి భావగీతాలు 21 


చదువుకో, చదువుకో! 


చదువుకో చదువుకో! 
నంకటాలు తీర్చుకో! 
కల్డున్హా చూడలేని 


వాస్తవాలు తెలుసుకో! 


చదువ్రంటో కండబలం 

చదువంటే గుండెబలం 

చదువుంటే బుద్ధిబలం 

చదువుంటే చీకట్లను ఎదిరించే మనోబలం - 


చదువు టెక్కడో కాదు 

ఇక్కడే మొదలు పెట్టు 

అప్పుడెప్పుడో కాదు 

ఇప్పుడే కలంవట్టు 

అక్షరాల సొక్షీగా అజ్ఞానం మట్టు పెట్టు - 


ప్రశ్ళవేయగల్త్లుటకు 
ప్రత్యుత్తర మిచ్చుటకు 
మంచిని గెలిపీంచుటకు 


చెడువును ఓడించుటకు 
శ్తక్తీయుక్తు లిచ్చేది 
చదువే చదువే చదువే 
దురాచారములు మాన్సే 
మార్గము చదువే చదువే! 





22 బాపురెడ్డి భాః 


| 


నీ హాసం మధుమాసం 


నీ వోసం మధుమాసం అనుకున్నాను 
నా బ్రతుకును నీ పాటగా మలిచేశాను 




























మేడలన్లి వదలి నీ 

నీడ చేరుకున్గాను 

నిఖిల దేవతల కాదని 

నిన్సై నమ్యుకున్నాను 

(పీమించా వనుకొని నిను వూజించాను 
నాన్వున్హం నా వత్వం నీవని భావించాను 


మౌనంలో నాకు ప్రణయ 
మంత్రం నేర్చావు 

బాన లెనో చేసీ నన్ను 
మోసం చేశావు 


నా (పేమభషకంలో 
గరళం పోశావు 
విను ఊపిన నా ఊపీరులను ఉరితీశావు 


విమ సేవించే చేతులు 
నరికేశావు 

విను కీర్తించే కోకిల 
గొంతు వీసీ క్రీవేశావు 
నా తప్పేదో చెప్పక 
మరణశిక్ష వేశావు 


బాపురెడ్డి భావగీతాలు 





wey 
స్స 


| 


నై 


Ya 


గ 


బాబా పుట్టినరోజు స్‌ 


బాబా వుట్టినరోజు భగవానుడు వుట్టినరోజు 
బాబా మెట్టినభూమి (పేమ నుధా రసభూమి - 


(బ్రతుకున కర్ణం చెప్పెను బాబా 
బాధల కంతము చూపెను బాబా 
కులమత భేదము కూల్చెను బాబా 
సమతా ధర్మము చాటెను బాబా 


పుట్టపర్తిలో పుట్టిన సత్వం పుడమికి శివమై ప్రాకిన పత్యం 
నిత్యానందక నుందరదీవం 
సత్యసాయిబాబా వరరూసం 


మనసుకు పట్టిన మాయ చీకటుల 

చెదరగొట్టగల శక్తీయె బాబా 

అక్షర ధ్యానం ఆత్మజ్ఞానం అవ(ుతిలేని జీవనగానం 
ఉపదేశించే ప్రభువే బాబా 


కష్టసుఖాలు కలిసీ పంచుకొని - త్యమేవాహముగ భావించుకొని 
జనులందరు జీనించినప్పుడు 

జగమే న్వర్గముగా మారునని 

నత్యసాయి బోధించిన తత్తం - ఇవానర సుఖకర సమతాద్రైతం 


మనిషి మనిషిని (పేమించాలని - మట్టిని చెట్టును (ప్రేమించాలని 
జగతికి ప్రగతికి జీవంపోసే - చరాచరాలను (ప్రేమించాలని 
స్వార్ధం, మోసం, లోభం లేని - నత్వమార్గమున సయనించాలని 
సత్యసాయి భగవానుడు చాటిన - (పేమాగమ (శ్రేయోజయనాదం 
దేవుని దీవెనగా నిలవాలి! 








నత్యమందర శబ్ద శాల శిఖరాలపై 
శివతాండవ మ్యాడినాడు 
అతడు నవనాదములు సొడినాడు - 


సాపొత్యవీణా నరస్త్వతీపుత్రుడై 
నంగీతగానగంగాయురీగా(తుడై 
వేద విజ్ఞాన ప్రజ్ఞాన రస నేత్రుడై 
విలసిల్లె వుట్టపర్తి 
నారాయణాచార్యుడై - 


నరజీవనానంద నారాయణాత్యుడు 
నాదబ్రన్మోపాననాచార్యు డతడు 
నమదర్భి వుట్టవర్తి 
సత్యసాపొత్యమూర్తి - 


తెలుగుతల్లిని పిలిచి, భారతాంబను కొలిచి 
లోకమాతను భక్తితో ఆత్మలో తలచి 
తరియించిన కలాస్రవూర్ద్డుడు 

వురస్కార వద్మవీఠాసీనుడు 


తల్వమై నిత్యమై న్పుత్యుంజయల్పమై, 
సాగిపోయెడి మానవత్వమై న్తుత్వమై 
రూపించె వుట్టవర్తి 

దీనీంచె అతని కీర్తి / 


బావురెడ్డీ భానగీతాలు 25 


మాడు క్‌ వ 77) 
“| 
శ్రీశైల భ్రమరాంబికా | 
శ్రీశాల భ్రమరాంబికా 
రక్లీంచు 
నీ శక్తీ బెబ్బులి నిక - 


నల్లమల కొండల నడిబొడ్డుపై నిలిచి 
తరగెత్తు కృష్ణను ఉత్తర వాహినిగా మలచి 
రాజీను గాంధి వులి రక్షా నథకములో..... 


పెద్దపులి రక్షణమె వన్యమృగ రక్షము 
వన్యమృగ రక్షణమె వన్యజన రక్షణము 
వన్వజన రక్షణే ననరిక్షణము గదా! 
వనరక్షే జీవ్వావరణ రక్షణ కదా! 
బీవ్వావరణ రిక్లో 

జగతి రక్షణ సదా! 


మౌర్యచక్రవర్తి, కైన మతము చేకొన్సుట్టి 
నాగార్జునుడు బొద్దమున సీద్దిగన్చుట్టి 

> స కు 
పుణ్య క్లేశము ఇచట 
. వులిళ్తని పెంచునూ 
భారత(సజుల నాభాగ్యమ్ము పెంచునూ/! 


Wa 


MSTA 
జ 
స్త 
LY 


6 బావురెడ్డీ భావగీతొలు 





జై జవాన్‌ జై కిసాన్‌ 
(శ్రమళక్తే భగవాన్‌ 
ఫ్యాక్టరీల సంటచేల 
భరతమాత భాగ్యవాన్‌ - 


నాగేటి చాలులో వడిచేటి రైతువెంట 
కొలమే కదలివచ్చె వచ్చని విష్ణవము తెచ్చె 
బీడుభూమిలో (మోగె 

ఏటి విటిగంటలు 

బక్క రైతు బ్రతుకుల్లో 

పండె నీరులవంటలు - 


దువ్చేవాడిది భూమి 
దోపిడీది మరుభూమి 
కష్టించేవాడె స్వామి 
కర్మభూమె పుణ్యభూమి 


కొండల్లో శిలలు లేచి “కోకో అంటున్లువి 
మట్టిలోన మరకతాలు ఉట్టిపడుతు వింటున్హువి 
ప్రతి భారత పొరుడూ ఒక లాల్‌బవాదూర్‌ 
(పతి భారత నారీ 

ఒక యూవ్చీరాణీ - 


న 
జ 


బావురెడ్డి భావగీతాలు 





దేశమే దేవాలయం 
నిద్యయే దైవం 
దేశవిద్యల వూజలోన 
దీపికలు మేము 


తల్లి తండ్రుల గురువరేణ్యుల 
చల్హచల్హని దీవెనలతో 

(ద్రగౌ బభదువుకుంటాము 
బుద్దిగా మసులుకుంటాము 


పెక్కు పేరులు పెట్టుకున్నా 
పెక్కు దారులు వేసుకున్నా 


ఒక్కడే భగవంతుడు 
ఒక్కటై మేమంత అతనికి 
(మొక్కుతుంటాము 


మతములన్చీ భాషలన్లీ 
మనిషికీ దేవునికి మధ్య 
వంతెనలుగా వరిగణీన్తూ 
నిత్వజీవన సత్యగీతం 
పాడుకుంటాము 


బావురెడ్డి భానగీతాలు 





nn వా 
(44 
పల్లెల్లో పేదరికం స్‌ 
పల్లెల్లో పేదరికం 
ఇల్లు కట్టుకున్నది 
(శ్రమజీవుల బ్రతుకుల్లో 


చిచ్చు పెడుతున్సుది - 


ప్రణాళికలు వథకాలు 
ద్రశితి విజయవ్యూవోలు 
ఎెన్ఫిటీనైనా నరే ఎదిరిస్తూ ఉన్లుది - 


స్వార్థంతో చేయికలిపీ 
మోసంతో మై త్రిచేసీ 
(దోవాంతో భుజంకలిపీ 
దోపిడీ చేస్తున్దది - 


జడత్యొవ్భి నింపుతూ 
జవసత్యం చంపుతూ 
వికటకపటో నిధి” మీద 
విశ్వాసం పెంచులోంది - 


(బితుకలేని నిరామయులు 
చితికిపోవు అమాయకులు 
మార్పురభం ఎక్కకుండ 
మాయలెన్తో చేస్తోంది - 


బావురెడ్డి భావగీతాలు 29 


సజ 07 
జ పైనమబ్బులు స్‌ 
పైన మబ్బులు క్రింద మబ్బులు 
మధ్యలోన విమానము 


అందులో నా ఎడద చేసెను 
అమితోనాల యానము! 








నాటి గంధర్వులకు గాని 
నారదాదుల క్రానగాని 

లేని విభవము తెచ్చె నేటి 
మానవుని విజ్ఞానము జూ 


ముందుచీకటి వెనుక చీకటి 
మధ్యలోనో మాయ వెలుతురు 
చీకటుల నంజరములోన 
వెలుగు వులుగు గానము! 


కర్త కర్మ (శ్రీయా నమైక్య 
తురీయ చేతన యోగము 
నృష్టీనీ సృష్టినీ కలిపే 
తూన్య నీరన రాగము. 





హా ఆ 


0 బాపురెడ్డి భానగీతాలు 


గ్‌... అల్లాచెప్పినరల్లా 


అల్లా చెప్పీనదల్లా ఒకటే 
అందరి సంక్షేమం 
నంక్షేమానికి సాధన మొకటే 
పరిమిత నంతొనం - 


తల్లిదండ్రులు కనే పీల్దలు 
బల్హగ (బ్రతకొలి 

చల్లని పీల్లలకొన్సుల ఆశల 
దిప్పోలు వెలుగాలి! 


వుట్టేనవారి నుఖంకోనమే 
వుట్టాను విజ్ఞానం 

కష్టాలకు గురి అయ్యేవారిని 
కనుటే అజ్ఞానం - 


ఈతిబాధలు చీకుచింతలు 
వీ గొడవలు లేని 

జాతిని నిర్మించే చేతన, మన 
చేతుల్లో ఉంది 


వీ గుడిలో వీ దేవుణ్ణైనా 
అడుగుము ఒకే నరం 
ఇవా పర సుఖములు ఇచ్చే 
ఇరువురు నంతానం - 


bh 
షి 
లావా. జా 





బాపురెడ్డి భానగీతొలు 





లూజు కతా ఏట నకల భం కరిటసు కారు యతకాకరల Fas 


ప్రేమ ప్రేమను ప్రేమించి 


(ప్రేమ (ప్రేమను (ప్రేమించి 
పెళ్లి చేసుకుంటూంది 
నియం(తణం చేర్చిన ఇల్లు 
నిండు నుఖం నందీన్తూంది - 


కులం వమిటీ? అంటే 
(పేమి కులం అంటారు 
మతం ఏమిటీ అంటే 
సమ్మతం అంటారు 


గౌరివంటి కూతురు ఒకరు 
శౌరినంటి కొడుకు ఒక్కరు 
ద్రాతాద్రాతానందాల 
గీతాలాపన చేసేరు 


కాలానికి రూపం ఒకరై 
దేశానికి దీసం ఒకరై 
ఇంటింటా వెలుగుతూ ఉంటే 
ఈ లోకం స్వర్గం కాదా? 

త్‌ే 
ప్రతి జంటకు ప్రణాళికుంటే 
(బతుకు శాంతిదుర్గం కాదా? 





బావురెడ్డి భావగీతాలు 


పల్లెసీమలు పల్లవిగా 


వల్లెసేములు పల్లవిగా పొటలల్లాలి! 
నెల్హప్రజలు చల్లగ (బతికే బాట వేయాలి! 


పేదవారిని పెంపుచేసే యుక్తి మనకుంది 
దేళ ప్రజలకు కలిమికూర్భే శక్తి మనకుంది 
సర్గ నమతాధర్గ్థువిజయం తధ్యమౌతుంది 


సమగ్ర గ్రామీణాభివృద్ధి సాధ్యమౌతుంది 
వారిజనులకు, గిరిజనులకు అట్టడుగువర్తాలవారికి 
సీరులు వంచే విరులకారు తరలివస్తూంది/ 


లెక్కలేని పక్కాఇండ్లు 

వల్లెపల్తెలను కలువురోడ్డు 

అందరికి ఆరోగ్యమిచ్చే నందలాది ఆసుపత్రులు 
చెరువ్లుకుంటలు పాఠశాలలు త్యరితగతిలో నెలున్తున్లువి 
యువకులకు జీవనోపాధులు కల్పిస్తూన్హువి 


అందరికి విజ్ఞానమిచ్చే అక్షరాన్యతజ్యోతులు 

ఠా 
ఆర్థికస్తోమతను పెంచే పాదువులక్ష్మీ పీలువులు 
అవరిమితమౌ నుఖములిచ్చే మితకుటుంబవ్యవస్థలు 
చిన్చతరహో పరిశ్రమలు, చేతికంటే బ్యాంకులు 
వృత్తివిద్యా శిక్షణలు, మద్యసాన నిషేధాలు 
వట్టణాలకన్లు మివ్హగ 
వల్లెలను మార్భేస్తున్హవి 
జొాతిపీత కన్ఫట్టి కలలు నిజం చేస్తున్లవి 


ల్ల 
స్‌ 








బావురెడ్డి భానగీతాలు 33 


_ డా 
ప్‌ 



















దేవా! కనలేవా? 


దేవా! కనలేవా? ఈ 
దేశ మెలా ఉవ్పదో 
నంక్షేమ స్వరూవుడదై 
నరిచేయగ రానా! - 


ఈతిబాధలెన్నో మా 
జాతిని పీడిన్తున్సువి 
అనారోగ్య నిరుద్యోగ 
జనాభాల నినాదాలు 
నిస్సులు కురిపిస్తున్లవి 


చదువుకుంటా లేనిపోని సంకటాలు లేవని 
రాత నేర్భుకుంటేే తలరాత నూరిసోవునని 
బదువురాన నయోజనులకు 

శక్తిలేని సాౌరులకు 

ఎరిగించగలేవా? 


కుతం(తాల కులతత్తం 

మారణొల మతకలనాం 

అరాచకపు అలజడులు 

దురాచార దుర్చోధలు 

వారించే శంఖారానము నీవై రావా? 
నవబీనన విప్పన గొనము నీవై రావా? 





నే 
షీ 


టా న 


బావురెడ్డీ భానగీతాలు 


శ్రీ సొామ్యుల్‌ వానేమన్‌/ జోవోరులు నీకు 
హోమియోపతి పీతా! (పేమాంజలి నీకు .. . 


విజ్ఞాన తపస్తీవి, విళ్ళు విశాల యళస్తేని 

ఆయురారోగ్యాల అళ్వినివి నీవు 

నవవైద్య నారాయణ అవతారము నీవు 

ఇంటికి ఇంటింటికి శ్రీకారము నీవు... 

జర్మనీలో నీవు జన్మించావు జగమెల్డ (పేమించి జీవించావు 
దేశకాలాలీత సంజీనన సత్యాలు 

శోధించి, సాధించి, బోధించావు . .. 


సులభమా, నుభగమౌ, సత్తరమ్తౌ బౌకయౌ 
రోగ నివారణ విధాన యోగము నీది 

భద్రత గల చికిత్సా ప్రయోగం నీది 
బాధ్యతగల సూక్ష్మబుద్ది వైద్యం నిర్‌ 
గరళమైన నీవె మింగి కష్టాలెన్నో నపొంచి 
ప్రకుతిసిద్దమైన వైద్యవద్దతి కని పెట్టినావు 
శినంకరుడవైన రుజాసురాొంతకుడనైనావు 
నతి మేరీ మెలనీయుత ధన్వంతరి వైనావు 


నే జన్మదినం సవిత పర్వదినం మాకు 

నీ నంన్మురణం వూర్ణారోగ్యధనం మాకు... 
తేలుకొటు, పాముకాటు, కుక్కకాటునంటి 
విషపాతమునకు బలియౌ వేవేల అమాయకులను 
రించే (ప్రాణదాన జొషధాలు చేసీ 

వల్లెపల్లెలో ఉచితముగా నంచే ధర్మాత్ములు 
'అళ్వినీ వోమియో” అధినతులకు నేడు 
ఆదరము, ఆధారము, ఆరాధ్యుడు నీవే 





బావురెడ్డీ భావగీతాలు 35 


_ 
















సాయిభక్తులం, సత్యసాయిభక్తులం 
సాయి నత్యమార్గంలో సాగు భక్తులం - 


కర్మయోగులం, సత్య ధర్మయోగులం 
జ్ఞానయోగులం, ఆత్మ జ్ఞానయోగులం, 
స్వామిభ్తక్తీయోగులం (పేమశక్తీియోగులం - 


సాయినూక్తులే మాకు శరణం శరణం, 
నత్యసాయి బోధలే సకల బాధావారణం 
శాంతి కీరణానరణం - 


బాబా భావనలు భగవానుని దీవెనలు 
బాబా చిరునపూలు 

వాడివోని వువూలు 

దారిచూపు దివ్వెలు - 


సాయిస్తామి ఉపదేళం 
నత్యవాణి నందేశం 
పరిళుద్దుని సవొనాసం 
వెలిగించును జగతినిండ 
పావన జీవనవోసం 

(ప్రగతి నుగతి వ్రత్యూషం - 








బాపురెడ్డి భానగీతాలు 


ఎక్కడో ఆకాశవీధి 


ఎక్కడో ఆకాళవీధుల 
ఎగసేపోయే నన్ను వట్టి 
కుటీల సంకుచిత దుర్భర 
కూపమున పడదోసీనారా? 





తోటనే ఒక పొట చేసి 

పాటనే విరిబాట చేసి 

నింగినేలల కలువు నా కృషి 
భంగపరచిన మూద్ధులారా! 

కన్చు పొడిచిన మాత్రముననే 
కాంతి యన్లుది మాయగలదా! . . . 


రంగులూ, రూపాలు మార్చే 
దొంగచీకటి దొడ్డీదారుల 
గుట్టు బయట పెట్టు ననే 
పట్టుకొని శిక్షీంచినారా/ 
న్యాయమూర్తిని మోనగించిన 
న్యాయదీపం ఆరగలదా! 


మనిషిలో దైవమ్ము కలదని 
మట్టిలో బీనమ్ము కలదని 
నత్యాప్రకటన చేయు ననే 
వాత్వ చేయబూనినారా! 
మార్గదర్శిని మట్టు పెట్టిన 
మార్గమన్హుది మారగలదా? 





బావురెడ్డీ భానగీతాలు 





అతి సర్వత వర్హయేల్‌ 

ఆనంద మాత్రం 

మితకుటుంబ సమతా జీననమే 
సౌభాగ్య ఛత్రం - 


ప్రక్షతిని పరిశీలించి నేర్చుకో 
వరిమితి తత్వం 

నిగ్రవామును పాటించి తెలిసికో 
నీ జీవిత సత్యం 


చావు పుట్టుకలు రెండూకూడా 
సనవాజధర్మమే 

ఆ రెంటినీ విరోధించుట 
సరనుధర్మమే - 


కోకీలవలె రాగిల్లేనా 
కాకులదండు 
రత్దమువలె రాణీంచేనా 
రాళ్లవి మెండు 

















అతి సర్వత్ర వర్ణయేత్‌ 


38 బావురెడ్డీ భానగీతాలు 








న స 
శా 





మూసీనది గొంతుతడి 


మూసీనది గొతుతడి ఆరిందీ 
పాటలు పాడిన ముద్దుల వీటిలో 
మౌన వేదనం వచ్చి చేరిందీ = 


వర్షమెంత కురిసినా వరదలెన్టి పారినా 
కదలదు మెదలదు మూసీ 

కొల్లు తెగిన సక్షీలా 

కటిక చీకటిలా - 


గోలకొండ గుండెపీకము గొంతెత్తిన పిలువు 
కులమతాల కతీతమౌ 

కులీకుతుబుషా నలపు 

భాగీమతీ కౌగిటిలో భావిసాధమును కట్టెను 
బరితేమొ దానిపేరు 

చార్శ్మినారు అని పెట్టెను - 


గండిపేట అడ్డుకుంది 

మూసీ గత వైభవం 

కలతచెందినట్టి మూసీ 

కమలుమూస మూల్గుతూంది 

మురికి నంవ్య్రతిని రోస్‌ ముక్కుమూనుమంది - 


భిన్సు సంస్కృతులను కలిసీ 
మిన్భంటిన మూసీ 

కలలెన్నో నిజాలుగా వెలిగించిన మూసీ 
చతుకుతున్లాదివుడు 


| కొంతిలేని కనులు మూసీ! 


బావురెడ్డీ భావగీతాలు 39 






























అక్కయ్య - అన్నయ్య 


అక్కయ్యా అనయ్య ఎక్కడ ఉన్నా 
బాలానందం వారికి అన్బిట మిన్భా - 
బొల బాలికలు వారికి భాషలు భావాలు 


బాల బాలికలె వారికి పూలు పరిమలాలు 
బాల బాలికలె నారిక కలలూ నిజాలూ 


నీతికథలు జాతికథలు నిండుగుండెతో చెప్పీ 
చెప్పి చెప్పు కథలెన్నో చిన్గారులందరికీ 
వారిబతుకె అయిపోయెను 

వాస్తవ ఆదర్భకథ 


నడక నేర్చు వసీకందుకు నర్తన నేర్పి 
నలుక నేర్చు పాపాయికి పాటలు నేర్పి 
మురిసీపోవు అక్కయ్య మోముకు జేజేలు 
మెరిసీపోవు అనయ్య మననుకు జేజేలు - 


పీల్హల నాటకములతో పెద్దలకే బుద్దినేర్సి 

బాల కళాకారులతో భారతికే 7ద్దెవేసీ 
కామేళ్ళురి అక్కయ్య రాఘవరావన్హుయ్య 
అసరసాంబశివులైరి ఆనందభివులైరి - 
సంఘం బాలానందం ధర్మం బాలానందం 
బుద్ధం బాలానందం శరణం బాలానందం 
అక్కయ్యకు అన్ఫయ్యాకు డెందం బాలానందం 
ఆం(ధ్ర బాలానంద సంఘమె శరణానందం 


జైజై బాలానందం జై విజ్ఞానమరందం 

జైజై మమతాబంధం జై నమతాగంధం 

జై బాలానంద నంఘ స్థాపక నందీవకులకు 
న్వూర్ణోత్తువ జయ వోరతి సంస్కృతీ వ్యాసకులకు . .. 


వ్‌ 


WY 


pr 


రే 


/ 


బావురెడ్డీ భానగీతాః 


ద తా వడా దా 


పరిపూర్ణ మానవుడే 
పరమేశ్వరుడు 
శివవేళవుడు - 


కనిపించే రూపము కొదు దేవుడు 
నడిపించే శక్తియే నారాయణుడు 
భావించే భక్తియే భగవామడు 
బాబాయే భక్తీశ్త్తీ 

బాబాయే బంధమ్ముక్త - 


తనువు లేనినాడే 

మన తనువులోనివాడు 

పేరు లేనివాడే 

(వతి పేరులోనివాడు 

పేరులేని ఊరులేని (పేమే మన పెన్టిధి 
వూవులేని తానిలేని పూజ దైవనన్చిధి 
మన పెన్టిధి మన సన్ఫిధి 

మవో సత్య సాయియే - 


మంచిని (పేమించువాడు 
మానవతను పెంచువాడు 
మాయలకు లోబడని 
మవొమమ పేవించువాడు 
స్వార్ధానికి చిక్కని నర 
మార్ధము సాధించువాడు 
వాడు వేడు వనాడూ 
వరుడైనా వారుడే... 





బావురెడ్డి భానగీతాలు 41 


లా లాం 


gr 





pr 
గ 


ల 


పిల్లలకు పాలిచ్చే తల్లులు న్‌ 
పీల్దలకు పాలిచ్చే 
తల్లులకే 
దేవుని దీవెనలన్లీ 
చెల్లునులే! 


అమ్మపాల మించినట్ట 

అమృతం లేదు 

పదేపదే కను అమ్మకు 

పాలే లేవు, 

చూలిని తన ఎదచేర్చే నుకృతం లేదు 


ప్రీ సంక్షేమం ఉంటే 

శిశు సంక్షేమం 

శిశు సంక్షేమంలోనే 
జీవనరాగిం 

జీవనరాగంలోనే దేవుని గౌనం 


ఆరోగ్‌ ౦ కలిగినట్టి 





ఆలుబిడ్డలు 
కలకలలాడే ఇల్లే 
కోవెలరా 
ఆత్మీయత అమరాగమె 
దైవమురా! 
శో 


42 





దారిలేని అడవిలోకి 


నెట్టుటేలరా? 
తెలిసీ తప్పుచేసీ, విధిని తిట్టుటేలరా? 


సంసారానికీ లక్ష్యం 

సంతోషంరా! 

సంతానమె అనుకుంటే 
సంతాపమురా! 

దాంపత్యము రసానంద దైవత్యంరా! 


యుక్తనయను రాని పెళ్లి 

రక్తి గట్టునా? 

రెక్కలు రాని వన్షులు 

ఎగర గలుగునా? 

గౌలిలోన దీపము వెలుగ గలుగునా? 


ఈడుజోడు గల జంట 
ఇద్దరు చాలంటుంది 
వరవశాన పాడిందే 


| భక్తి గీతమంటుంది 


బొవురెడ్డీ భావగీతొలు 





బావురెడ్డీ భానగీతాలు 43 





mm ee agy| 
జ పల్లెసీమల ప్రగతిబాట శ 


పల్లెసీమల ప్రగతిబాట వేసే చెల్లి! 
కొలమే నీవెంట కదలివచ్చేను 
పంచాయతీరాజ్‌ పాట పాడే తల్లి! 
దేశమే నీ కంటిదీవమై వెలిగేను ... 
అబలవనుకున్సు నీ ప్రబలశ్తక్తిని చూచి 
పల్లెసట్టుల ఎదలు పల్హవించేను 
మధుమాస కోకీలము మూర్పుగీతము పొడ 
నవయుగలతాంతాలు నాట్యమాడేను . .. 
మనిషిపుట్టుకలోని మర్శ్మమెరిగిన తల్లి! 
కన్ఫబిడ్డల సుఖము కాంక్షించు తల్లి! 
జగతికంటకమౌ జనాభాను అదుపులో 
పెట్టు బాధ్యతను చేసట్టవలెనమ్మా! . . . 
(ప్రజల ప్రతినిధివియె బయలుదేరావంటె 
పరిసరాలన్ధింట పారిచుధ్యము వెలుగు 
వీధి వీధిన వెలుగు విద్యుత్తు దీపాలు 
ఊరూర సమకూరు ఉపాధి అవకాశాలు ... 
గ్రామలక్ష్మివి నీవె గృహలక్ష్మి నీనె 
పాదువులక్ష్మివి నీనె భూలక్ష్మీ లే 
ఆరోగ్యలక్ష్మి విద్యాలక్ష్మి నీవె 
నకల సౌభాగ్య సమతాలక్ష్మీ నీవె 
ఆత్మవిశ్వాస దీక్షాదక్తురాలవై 
ప్రీళక్తీని మించిన దేశ్తక్త లేదని 

5 దేళమంతట చాటవే నిజయవర్తీ! 

స్స్‌ ఇంటింట తరగలెత్తే పాలవెల్లీ / 





ఉమా. 





అ 


బావురెడ్డీ భానగీతొలు 


ET) 


డెబ్బది వాసంతాల పబ్బం స్‌ 
డెబ్బది వాసంతాల... పబ్బమిది 
పుట్టపర్తి చేసుకున్లు .. వుణ్యమిది 





వేదాలు నత్వధర్శ్మ వాదాలు కలినీమెలసీ 
ప్రశాంత నిలయము నుండి 

ప్రవంచావ్బి పాలించే 

(పీమవిజయవర్త మిది 

నత్యసాయి వ్రత మిది 


చిరునవ్వుల దివ్వెలతో చీకట్లమ తొలగించే 
మౌనధ్యాన తైలంతో మమతలెన్నో వెలిగించే 
బాధలను సుబోధలతో భస్మేపటలం చేసే 
రాజవాంన నడకలతో రసానంద నుందించే 
శాంతిదూత సొయి 

జన్మసాఫల్యోత్సన మిది 


కరుణామయ (తికరణాలు 

సానుభూతి సద్దుణాలు 

నమతా దర్భనకక్త్‌, భావభౌతికన్ఫూర్తి 

ప్రతిమనిషీకి ప్రసాదించు ప్రభువు వ్రభవ దినోత్సవం 
తేటతెనుగు నూటలతో పాలవెల్లి పాటలలో 

మనిషికి దేవునికి ఒకే మాతృభాష బోధించే 
సత్యసాయి మవోత్సవం. 








చెట్టుమీద రెండు సిట్ట లున్నాయి 
చెట్టుకీంద పాము పుట్ట లున్నాయి - 


పిట్ట గుండెలు పెట్టె 
(పీమతో గునగుసలు 
సాము వడగలు కొట్టె 


వగబట్టి బుసబునలు 


గునగునలు పూవుల గుత్తులైపోయె 
బుసబునలు చీకటి బుట్టలైపోయె 
విరులేమొ మనుతల సిరులు పండించె 
ఇరులేమొ ద్వేషాల యురులు పారించె 


ప్రక్కనే పారేటి 
పంట కొలునలో 
పూలతొవులు పొంగి 
పారలిపోతాయో! 
కొలనాగుల విషము 
కలిసీపోతటుందో ! 





బావురెడ్డి భావగీతాలు 





ఆపరేషను చేసుకుంటే 


ఆవరేషను చేసుకుంటే 

నీ పరేషానీ లేదు 

నిరోధులను వాడుకుంటే 
మరే (బతుకు భయం లేదు - 


నమ్మండి ఈ మాటలు ఓ యమ్మలారా! 
నమ్మండి నా మాటలు ఓ అయ్యలారా! 
“నమ్మిచెడినవారు లేరు 

నమ్మక చెడిపోతారు” 

అన్నారు పెద్దలు, ఎరిగి అన్ది విద్దెలు 


అన్హమే దైవన్తారూపం 

ఆకలికి కేక లిడువారికి 
మనిషియే మాధవుని దూసము 
నూయమర్శము లెరుగునారికి 
సంతానము నిరోధించే 
సాధనమె దైననుందరికి 


వీడు అడుగులు వేసినప్పుడు 
వీడుకొండలు ఎక్కునప్పుడు 
మతము పేరిట మందిరాల్లో 
సొతము కోరి మొక్కీనమ్రుడు 
కుటుంబమె ధర్భావిధి యని 
చేయవలెను ప్రమాణము 


a 





బావురెడ్డి భావగీతాలు 

















మత్తుగా గమ్మత్తుగా 


మత్తుగా గమ్మత్తుగా 
కొత్తయేడు నస్తూందీ 
చలిగాలికీ గిలిగింతలు 
పులకింతలు తెస్తూంది! - 


తరతరాల చరి(త్రను 
తలనిండా ముడుచుకొని 
యువకొమన నవజీవన 
రసనాట్యం చేస్తూంది యజ 


గడియారపు రెండుముళ్లు 

పెనవేసుక ఒక్షటైనవి 

నడిరాతిరి ఒడిలో 

చుక్కల ఎద గునగుస లైనవి 

సత్య శిననుందర శుభాకాంక్ష మణులైనవి - 


పూలు వబ్లు మిఠాయీలు 
పులకించిన మననులు 
చరాచరము చిరాచిరము 
పరవళించి పొడేను 
దిళలన్లీ మైమరచి 
నింగి కొసల ఆడేను - 





9g బావురెడ్డీ భావగీతాలు 


గౌ... అతిబొమ్మువమకొని 


రాతిబొమ్మువనుకొని నీ 
చేతిని నరికేశారా! 
జడరూపము అనుకొని నిను 
కడలిని పడవేశారా! 


నూర్య చంద్ర కీరణాలే 
నీ సుందర వాస్తాలు 
కొల సరిసేలో విరిసీన 
లీలా కమలాంబ నీవు 
పరాశక్తి ప్రకృతి నీవు 
పొమ్మశైలాక్ష తివి నీవు - 


ముక్కలైన నీరెక్క 

లెక్కలేని చేతులయి 
భక్తులైన (సతి ఒకరికి 

మ్యుక్తీ మార్గమును చూపును 
ఆసదమొక్కు లవారికి 
అభోయవాస్త మందించును - 


నిత్యమైన నత్వానివి 
నిగమ గోచరత్యానివి 
దివ్య మానవత్యొనివి 
దేవీ! దైవత్యానివి 

నుము బ్రోచే మము కొచే 
కనక మవోలక్ష్మీ/ 





బాపురెడ్డి భానగీతాలు 49 





ఆరిపోని దివ్వెలు J 


ఆరిపోని దినాలు 

వాడీవోని పువ్వులు 
ఉంటాయని బుజువు చేయు 
చిరు కవితలు చిర కవితలు 


వేమన పద్యాలు వాటి 
స్ట్‌ర విలానము 
శతకాలెన్నో వాటి 
చిద్రాలొనము 


రత్నానికి రెక్కలొచ్చి 
వగడానికీ మూటలొచ్చి 
అనుభూతి గగనంలో 
రిన్లూమనే రామచిలుక 
అక్షరాల చిరు కవిత 


కొండ ఎత్తు లోయ లోతు 
కొంచెముగా బింబించే 
అద్దము లాంటి కవిత 
అందమైన మినీ కవిత 
నాల్కమీద నాట్యమాడు 
నన్యభానరనగులిక 
చిరంబీని చిరు కవిత 





ఫ్‌) బావురెడ్డి భానగీతాలు 





PI కొన్నా 





గాలి వీధుల 
గాలి వీధుల నడుగుతూంది 

గొనభిక్షం 

బెండువోయిన గండుకోయిల 
ప్రాణవక్షం! 


తోట నేర్చిన మాత్స భాష 
పాట ఏనా! 

పాట నేర్హే మేటి తల్లి 
పక్షీయేనా/ 

పక్లీలేని పాటలేని తోటలో 
గాలి శనమై తేలుతూంది 
కొలర్వురి కన్ఫీటిలో - 


పక్షులని ఎగిసీపోయెను 
సాటిలన్టీ మూగవోయెను 
పాటలేమో వక్షీకోనం 
ఎదురుచూచు 
నక్టులేమొ పాటలేవని 
బెదరి చూచు 


వక్షులను పాటలను కలిపే 
తోటనుండి 

రక్షణము లేదంచు తరువులు 
ఒక్కటొక్రటిగ 

వెడలిపోయెను 





న్న 


బావురెడ్డి భావగీతొలు, 51 


లాలా” 


వీధిలోన నీవే 


వీధిలోన నీవే, విను 

వీధిలోన నీవే! 

ముజ్జాగౌలు సాలించే 

మ్ముక్తేళ్ళురి నీవే! 

తేజోమయనవీఠి రాజు రాజేళ్ళరి నీవే! 


గుడిగుడిలో నీవే 
గుండె గుండెలో నీవే! 
మింటిలోన నీవే 
ఇంటింటిలోన నీవే! 
కనక మవోలక్ష్మీ/ 
కల్వాణ వాణీ నీవే! - 


రథము నీవె వథము నీవె 
(బతుకు గమ్య మీవే 
శ్రీకార ఓంకార 
చిద్రూవము నీవే! 

కల నీవే నిజ మీవే 
కలకాలము నీనే - 
తప్పేదో ఒప్పేదో 

చెప్పే శారద వీనే 
కలిమేదో లేమేదో 
తెలిపే లక్ష్మీని నీవే! 
పావవుణ్యముల ధర్మము 
చూపు భవానిని నీవే! = 





2 బావురెడ్డి భావగీతాలు 


గ్‌... సారాకేమరోపీరు 


సారాకే మరోపేరు 
నర్వునాళనం 
(తొగుడుపై నిషేధమే 
(ప్రగతి శాసనం - 


సొరా తాగిన వారు 
సాధించిన దేమిటి? 
ఆస్తేసాస్తు లమ్ముకొని 
ఆరోగ్యం చెరచుకొని 
అలమటించుటేగా/ 
మాూనాభిమానాలను 
మంటగలుపుకొనుటేగా! 


గుతికెడంత గతిగానో 
గుర్తుండదు మంచిచెడు 
సారా వీసా నుండి 
నంసారసుఖం బారిపోవు 
నిషావోలె మురిపించి 
విషాదముగ మారిపోవు - 


మత్తుగ తాగానంటే 

మాయలోన సడతావు 

మాయలోన వడినావో 

మాట తప్పుతావు 

మాట తప్పుతావు బ్రతుకు 
క బాట తప్పుతావు. 


ప 





బావురెడ్డీ భావగీతాలు 53 



















నీ ఒడలు ఊగినది 


నీ, ఒడలు ఊగినదిలే 
నా, ఎడద ఊగినదిలే 

నీ ఒడలి మీద నా ఎడద 
ఊయలూగినదిలే - 


కడలివోలె నీ ఒడలు 
సడన వోలె నా ఎడద 
కలిసీ ఊగిననిలే 

నీ కంటి చూపు మింటిలో 
నా కలల గౌలి పాటలో - 


తొడులేని ఊయలలో 
తలపుల తన్మయతతో 
తూర్పు పడమరలు కలిసీ 
తూగాడెను జతకూడెను - 


కొండనాగులా నీవు 
కులుకుచు సోతన్హుట్టు 
నాట్యమాడు నీ నడుము 
నన్ను ఊవుతునట్టు 
అనుభూతిని కలిగించిన 
అద్దము నే ముద్దిడితిని 
కలయో విజమో తెలియక 
కలవరపడి పోతిని 





బావురెడ్డి భానగీతాలు 


నీ కనుల వెలుతురులో 
నీ కనుల వెలుతురులో 


నా కొమ్హులు తెరిచాను 
కనులుతెరచి ఇది భూలోకనునే మరచాను 


నీ పెదవులను నా పెదవులతో తరచాను 
తరచీ తరచీ నమ్మ నేనే మరచాను 
సురలు, సైతమూ కనని 

న్వల్గమున విలిచాను- 


నీ ఎరుపెక్కిన చెక్కిలిబిన నే నొక్కాను 
ఒక్కమారుగా వీమగిరిశిఖరా లెక్కాను 

గౌలి ఈలలు వేస్తుంటే శినమెత్తాను 

(పేమ వీనుల జయించి జయంతిక లెత్తాను - 


వింగి కొసలతో 

నీ నడుమును నే చుట్టాను 

నిదురబోని నా 

కనులను మూసీ పెట్టాను 

కలలను మించిన వాస్తవాలు కన పెట్టాను 
విశ్ళసుందరి కీరీటము నీకే పెట్టాను 


బాపురెడ్డి భావగీతాలు 55 








4 పాలు తేనె తెచ్చాము స్ట్‌ 


పాలు తేనె తెచ్చాము 

భక్తీతో వచ్చాము 

మాటలలో చెప్పరాని 
మొనముగొని తెచ్చాము = 


నిను నమ్ముకున్హాము 
విర్భ యముగ ఉన్హాము 
పెడదారిని పోకుండా 
నడిసీంచుము తల్లీ! 
సుఖ నంసద్వల్లీ! - 


నిక్కమైన నీ మహిమలు 
లెక్కకు మిక్కలి మాతా! 
మార్గళీర్షమే నీకు 
మధుమాసము మాతా! 


బురుజాపేట వీ పీఠము 
పొమగీరి నీ కిరీటము 
నిరుపేదలు విర్భలులు 
నిఖిలలోక వాసులూ 
నీకంటి పాపలు - 


| 

ళ్‌ ప | 
|r స్‌ | 
I7/NE | తల! | 


ఫ్‌ ఇహౌవురేం గానగీతాలు. dibs 


లా 


గ్‌. తెల్లం వెన్నెల తెరపై 


తెల్డని వెన్సైల తెరపై 
అభినయ 

చబిత్రాలేనా జీవితాలు! 
గాలి తాకిడికి గలగల రాలే 
పత్రాలేనా జీవితాలు! 


జీవితమన్హుది కలయో నిజమో 
చెప్పలేదు వీ జీవితము 

కలయే నిజమా నిజమే కలయా 
తెలుపలేదు వీ అమభనము' - 


కలయే నిజమని అనుకుంటే 

మరి నిజ మేమిటి యని భావించాలో 
నిజమే నిజమని నమ్మితినూ 

మరి కల ఎందుకు కనువదీనట్లో! 


కలలో జీవించే కాలంలో 
కనసడని నిజం కలయౌనో! 
విజాన్ది చూచే కాలంలో 
కమమరుగౌ కల లవి వీమౌనో! 


వాస్తవాలతో చరిత్ర ప్రాపే 
నేస్తాలకు వోలె 

కలల చరితలు కూడా వాపే 
కాలవేదు లెవరో? 

కలలు నిజాలను కలిపే కాలం 


దెవుటికో! 
స్‌ో కో Bg 


బావురెడ్డి భొవగీతాలు | 





(ఇ 


హా 


4 


జ్ఞా 
నీ ఆపాదమస్తకం! స 


ని ఆపాదమస్తకం 
శ్రంగార కళా పుస్తకం 

మరల మరల నే చదివాను 
బోధపడక మతి కో లోయాను 


నీ నంపులలో కొంవలు తీసే 
సాంపులు నింసావు 


కటిక చీకటులు సిగలో ముడిచి 
నీ కొమ్ములు వెలిగిస్తావు 
ఒంటిమీది స్వర్గాలను దాచి 
శొంధైనను వదలని 


తడబడినట్లే అడుగులు వేస్తూ 
నీ నడుమును నంధిస్తావు 
కనపడనట్లు దిక్కులు చూస్తూ 
కొలమునే బంధిస్తావు. 









బాపురెడ్డి భానగీతాలు 





నుఖ సంపద్‌ వరినీ 
నుందరో కనర్హినీ 
కరుణా వీక్షణధునీ 
కనక మవోలక్ష్మీ! 


ఆదిలక్ష్మీ, ధాన్యలక్ష్మి 
ధైర్యలక్ష్మీ, గజలక్ష్మి 
విజయలక్ష్మీ, విద్వాలక్ష్మ 
పరిమిత సంతానలక్ష్మీ 
అవరిమిత ఛనలక్ష్మీ 
అష్టలన్లు లను కొలిచి 
వబ, విమ కొలిచినపుడు- 


వీడు కొండ లెక్కలేని 
వీ గుడులకు చేరలేని 
భక్తులు విను అమ్మా!” అని 
భబియించిన చాలు గదా 
తోరుకున్లు (మొక్కు లని 
తేర్చెదవు ఓదార్భెదవు - 
కుచేలులు నిను కొలచుచు 
కుబేరు లౌతున్హారు 
జానపదులు విమ తలచుచు 
జ్ఞాన విదులు అయ్యేరు 
ఆబాల గోపొలము 

ఆమ్మా అవి ఏమ పీలుచుచు 
ఆత్మానందంలో వర 
మాత్మను దర్భించేరు - 


బాపురెడ్డి భానగీతాలు 59 





ప్రజలదే ఈ దేశం 
పేదప్రజలదే భారతదేశం 
ప్రజలదే మన ప్రభుత్యం 
పేద ప్రజలదే నాయకత్వం - 


ప్రజలేమొ యజమానులు 
ప్రభుతేమొ ధర్మకర్త 
పథకాల పథములవ్చీ 
ప్రణాళికల యాత్రలన్షీ 
చీకటుల చిక్కుకున్లు 
జనకోటి సుఖముకొరికే! 


కురిసేటి మబ్బులైనా 
నిరిపేటి మట్టియైనా 
(ప్రజల కోర్కెలు తీర్చేటి 
సరమ సేవా మూర్తులే! 


కస్టేంచు జనము నేడు 
కనుపీంచు దేవుళ్లురా! 
గర్జించు పరిశ్రమలు 
కవికరించే గుట్లరా! 


(శ్రముశక్తీ వూరించెరా 
శాంతి వసన శంఖము 
కలలన్భి నండించగా 
కదలింది కాలచక్రం 


బావురెడ్డి భావగీతాలు 


) 
జే నా కన్నులు చెమ్మగిల్లె 


నా కనులు చెమ్మగిల్లె 
నీ కోవెలలో 

నొ కోరిక లీడేరెను 

నీ సన్ఫిధిలో - 


మోసీ మోనీకొని తెచ్చిన 
మొక్కుబడుల మూట 
మంచువోలె కరిగిపోయె 
దించగానె నీ ముందట - 


చదువులెన్టి చదువుకున్లు 
నమాధొనములు దొరకని 
ద్రళ్లీలు ని న్హుడగాలని 
వట్టుబట్టే వస్తే 

నిమ్మ చూచి చూడగానే 
అన్లి మరచి పోయాను - 


తీరని తలపుల దాహం 
దొరసుతులపై మోహం 
తీరిపోయె నా చిదాత్మ 
తెలిసీకొని పాడగానె 
శ్రీరాగం దాసోహం 


va 
hm 


బావురెడ్డీ భావగీతాలు 61 


— 







పవిత్రమౌ మందిరాల 


వవితమౌొ మందిరాల 
పబ్బిబూతు బొమ్మలు 
కాంచినవుడు బావా?! నీ 
కపీ చేష్టలు గుర్తుకొచ్చు! 


బొవా అనికొదు, కొను 

దేవా అని వలువాలని 

మూరలతో కొదు నిను బారలతో కొలువాలని 
ఆవేశపడేను నా అంతరాత్మ (ప్రీయుడా! 


మాయ భోగముల చూసే 
నామతి సోతుంటే 

నీ నిజభోగంలో పడితే 
నేను అసలు మిగిలేనా - 


రంగుల మెరుగులకే నా 
కనులు మూతపడుతుంటే 
నీ మంగళ రూనము గని 
నా పొంగులు నిలిచేనా?! 





రాతి బొమ్మలకు తెలియని 

రమణీయ రవాన్యాలు 

ఈ నాతిబొమ్మ కనుగొను నీ (పేమానుభూతిలో 
మధుర మౌన గీతిలో 


న 


బావురెడ్డీ భావగీతొలు 





జాన్‌ 


న్నే 
షె 
PTT 


కలలుగనే నా వాదయం 
కన్నీరై పారుతూంది 
నా వాస్తన జీవితాన 
లావాగ్గి రగులుతూంది - 


నా విశాల దేళ ననం 
నవ్వూల నందన మంటిని! 
కాని నేడు విషం గ్రక్కు 
నాగుల వుట్టగ కంటిని - 


అంబరాల ముద్ర్దిడు శీతాచల శిఖరాలను 
సాగరాల కౌగిలించు సైకత తీరాలను 
ఒక్కటిగా జతకూర్చిన 

దుక్కులు ముక్క లౌతూంటె - 


మాట్లాడుకొనే భాషలు 

కొట్టాటకు దిగుతుంటే 

దూరాలోచనలు మాని 

దురాలోచనకు దిగితే 

కులమతాల మానవత కొంన తగలబెడుతూంటే - 


నేల పులకరించునట్టు గౌలి వరిమళించునట్టు 
నమతామమతలు విరిసే సౌభాగ్యోదయ మెవుడో 
కలలు వాస్తవాలయ్యే కొలోదయ మెప్పుడో! 





బాపురెడ్డి భావగీతాలు 





నిస్తుల శక్తి 


నిస్తుల శక్తి వదీవుని 
నీలాకొళ స్వరూపుని 
సప్త గిరీళుని కనగానే 
నా సుప్త చేతనము మేల్కొనెను - 


తూన్యపు ఈశాన్యంలో 
పాలపుంత నంద్రంలో 
కుండలీక్సుత ఫణి పొనువుపై 
పనలించిన పరమాత్మను చూచి 
పరవళించి పోయాను! 


చరి(తకందని కొలంకట్టిన 
శిలాతోరణము (క్రంద 
మట్టికి చెట్టుకు ప్రాణంపోసిన 
మవోరణ్య మౌనంలో 

యోగ ప్రయోగ ముద్రితమైన 
నా నయనాలె నన ప్రదీప్త 
భానుగోళములుగా మారె! 


వెలుగు లేని నాదేవాములోనె 
విద్యుత్తులుగా వెలిగె 

రూవు లేనినా ఆత్మాలయమున 
రూవురేఖలై వెలిసె 

గోపుర ప్రకారాలు, (శ్రీనివాస (శీకొరాలు 





f బావురెడ్డి భానగీతాలు 


గ్గ mA 

| పుస్తకాలలో 
వుస్తకాలలో నేర్భుకున్ల 

నా ప్రస్తానతయ పాండిత్యం 

చెదరి పోయినది దీ గంభీర 

నతనాభి సీమ చేరగనే ! 


ప్రకతి తత్వములు శోధించిన 
నా నకల శాస్త విజ్ఞానం 

నీ శిరోజు నీలోన్సతి ముందు 
నిలిచి తెల్లబోయినది - 


దిక్కు తెలియని దిగంబరులమై 
చిక్కు కొంటినూ ప్రాణనలీ! 
ఆదిమ ద్విళరీరాలింగనమున 
నాదవినోద విచిత్ర బంధమున = 


“ ఇహపర భావాతీత జలధిలో 
మన నగ్భాత్మలు తేలినవి 
కొరూరు కొమ్మున కూరుచున్లు మన 
కోకల దొంగను చూచినవి 
ఆనందాల వలువ లిమ్మని 
అవామును వీడి అడిగినవి! 


న్న 





బావురెడ్డీ భావగీతొలు 65 


క్రూర కుతంత్ర హస్తం 
(కూర కుతం(తో వొస్తం 
కూల్చిన ఎదనుంచి 


చిందెను ర్లక్తపు బిందువులు 
చెదరెను భారత న్వున్హాలు - 


మూగవోయిన నోటినుంచి 
(మోడువారిన తోటనుంచి 

ఎగసీపోయెను మౌనసీమకు 
వారే రామచిలుకలు 

అమ తరాగ కోకిలలు = 


నొామాజ్యవాద భూతాని 

నమరోన్మాద (పేతాన్చి 

గజగజ గజగజ లాడించిన 

చిత్తు చిత్తుగా ఓడించిన 

ఊతకర్రయూ జారిపోయినది 

తాత చేతినుంచి, గాంధీతాత చేతినుంచి..... = 


ఎగసీపోయిన న్వూవ్హురేఖలు 

ప్రగతి సక్షులై దిగినస్తున్లువి 

చెదరిపోయిన రామచిలుకలు బొదరిపోయిన గొనకోకీలలు 
గుండె గుండెలో గూళ్లు కట్టుకొని 

చల్లెను జీననరాగాలు - 


తాత చేతిలో ఆడిన కర్ర 
జాతికి బీనవగర్రయైనది 
బావూజీ ఎదచిందిన ర్తక్తం 


భారత భాగ్య విభూతి మైనది 





3 


బావురెడ్డి భావగీతాలు 


వేకువ పడవ 


వేకున సడవ ఎక్కించావు 
చీకటిలో ముంచేశావు 
నింగి శిఖరముల కెత్తేశావు 
నేలమీద వడదోశావు 


నీవూ నేనూ ఒకటేనంటూ 
అద్వైతం బోధించావు 

మాని కొన్ముపై కూర్చుని ఎండ 
మావి నాకు చూపించావు - 


చకచక మెరిసే మేను చూసి 
నీ చెంతకు రమ్మన్నావు 
భగభగ మండే గుండెలోన 
నను భన్మం చేసేశావు 


నింగి నీవని నేల నేనని 
దిక్టక్రం మన మన్ఫావు 
కలయిక లేని కలయే అది అని 
కడకు తెలినీికొమ్మున్హావు - 





ల్‌ 


బాపురెడ్డి భావగీతాలు 

























ఒయ్యారం ఒలకబోయకే! 
నా తల్లడిల్లు 
ప్రాణాలను తీయబోనకే! 


నీలాటి రేవు వద్ద 

నీటుగ నిలుచుంటావు 
ముల్లోకాల చుట్టూ నా 
మూఢమతిని (తివుతావు - 


చేతులు ఆడీంచు కొంచు 
చేదుతుంటే బావినీరు 
గుండెలో నే దాచుకొన్లు 
గుట్టు లాగినట్టుంటది - 


కడవమీద కడవపెట్టి 
అడుగులోన అడుగేస్తూ 
కవ్వమట్ల నీ నడుమును 
కదిలిస్తూ నడుస్తొవు 
కులుకుతావు ఉలుకుతావు 
ఓవలేని నా చూపుల 
ఊవాలెన్నో చిలుకుతావు - 
నన్ను చూచి పెదవి విరిచి 
వెను (తివ్పీ పోతావు 
కైపెక్కిన నా కన్నుల 
కలలు నింపి పోతావు - 





35 . 


బాపురెడ్డి భానగీతాలు 


జ 
బ్రమ తత్వము 
(ప్రేమ తత్తమేమొ చందనూమ వంటిది 


సెరుగుతుంటొ రోజురోజు పెరుగుతుంటది 
కరుగుతుంది తరిగితరిగి కరిగిపోతది = 


ఆశల పరుగులకు ని(శ్రాంతి ఉండదు. 
నిరాశావాదికీ నీ విలానముండదు 
తాగుబోతు పెదొలకు తనివితీరదు 
వాగుబోతు నాల్క మౌననతము కోరదు 





పేక ఆడువాడు అలనీపోకడుండదు 
జూదమాడు వానికే వివేక ముండదు 
దోసిడికీ దయాధర్శద్భష్టి ఉండదు 
స్వార్థానికీ ఒరులమేలు తలచుటుండదు 


త్యాగధనునికేమొ కష్టనస్టము లేదు 

లోభికీ నుఖమనుభవించు యోగము లేదు 
నూరీడుకు చీకటిని చూవలేమురా 
చీకటిని చీకటితో బాపలేమురా! 





బావురెడ్డీ భానగీతాలు 





Le న్న YET 





















పాటపై హత్యా ప్రయతృ్నమా! 
పాటపై వాత్యా ప్రయత్తమూ 
నెలుగు కోటపై తనుసాధినత్యనూ! 


శిశిరాల చేష్టలకు చరనుగీతము పాడు 
నుత్తకోకీలకేమొ మరణ దండనమా! 
జనవాణి వినిపీంచు రణనాద గళము పై 
నిర్ధీన నిళ్ళుల నీరన నమాధియా! - 


దురిత దుళ్ళానన దుర్మార్గ పీడనల 
ఎదిరించు సంచమశుతికి ననవాననూ]! 
ఆ బాల గోసాల 

మాదరించే అభయ 

గీతికా యాజ్ఞానికే అనురభయమనూ! - 


అరుణోదయమునవైపు 

చరణాల నడిపించు 

వల్హవుల ఉల్దములసై శర ఘూతమా! 
త్యాగమే రాగమై 

ఆగ్రవోవేశళమే అక్షర సతాకమై 
ఉద్యమించిన (బతుకుపై ఆశనిసాతమా! - 





——_——— ల] 
వోడు 


Fs 





వ్‌ 


( 


| 


బావురెడ్డి భానగీతాలు 


(పీమించు! ప్రియతమా (ప్రేమించు! 
నిను కామించిన నన్ను (ప్రేమించు! 

నా మననును నా తనువును నా బుద్దిని 
నీ ప్రణయామృతంలో కరిగించు - 


నా జీవితాని మధించి 

(ప్రేమ కలళంగా మార్చి 
అందిస్తున్నాను నీకు ప్రీయతనూ ! 
ఆస్వాదించుము రసామృతములా! 
కొలాన్లి నీ కనులలో మోడి 
నీలాకొళం వైపు నీ శిరసెత్తి 
ఆస్యాదించుము ప్రాణ ప్రీయతనూ! 


తోలు బొమ్మనా కొదిప్సుడు నేమ 

నీ ప్రీయనామార్చునలో నే మోహానలక్ష్మీని 
నీ మధురారాధనలో 

నే అజేయ శక్తిని - 


నీ విచ్చిన క్రొవ్యలవుల 

పారిజాత సరిమలాలు 

ఊయలవలె ఊగునులే నా ఊపీరులందు 

నీ ముద్దులు మూటగట్టుకున్ల 

నొ కళొంగొలు 

పరవశించి పోవునులే 

నీ రానక్రీడలందు - ల మ! | 





బాపురెడ్డి భావగీతాలు 71 


















శ్రమశక్తితో దేశభక్తి 


(్రమశక్తీతో దేళభక్తికూడి 
జన్మభూమికి ఎత్తై చేతనా కేతనం 
సాగివచ్చే ననబరిత్రకేమో 
స్వాగతము సలికెను యునకోకిలం - 


వీనాడు కనలేదు 

ఈ జనాంతర శోభ 

అవురూపమై వొంగు ఆత్మవిశ్వాసము 
అభినందనలు పలుకు 
సుమగంధములు చిలుకు 

వల్లె పల్లెకు విస్తరిల్లు ఆశాలతలు - 


నూతన సత్యాలు కనలేని వారు 

పాత విశ్వాసాల విడలేని వారు 

మధుమాస మనగానె బెదరిపోతారు 
మార్పు తీర్పును విని మతికోలుపోతారు - 


చేదు తీనీ వులువు చేయి చేయి కలిపి 
చేసిన ఉగాది వచ్చుడి వుచ్చుకొమ్ముంటే 
నమ్మకములేని నాల్కలకేమొ భయము 
నమ్మతముకొని సుభ్యుల కయోమయము 





క్‌ి 


' నంచరించాము నరసానంద నరసీలో = 


hp, 


బావురెడ్డీ భావగీతాలు 


నీ మోవి నా మోవి 


నీ మోవి నా మోని 

నింగి నేలలుగా 

కలిసీ పోయినవిలే సఖియా! 

నీ ఆత్మ నా ఆత్మ ఆనంద దిక్టక్రో 
మైపోయె చిత్రముగ చెలియా! 


సత్యయానవు నీవు 
నిత్వగానము నేను 
సావొత్వ నంగీత నంయోజనము వోలె 


భాషలకు అందని భానచకోరాల 
మైపోయినాములే అనుభూతి గగనాన 
డెందాల నద్దుకున్హాము వెన్సైలలోన - 


నరులమో నురలమో 

వన్తులమొ చుక్కలమొ 

అర్జమ్ము కొకనే నవ్వినది నడిరేయి 
అర్ధమైన ట్లాలపీంచినది మధుపొయి - 


విజ్ఞాన ప్రజ్ఞాన విళ్ళువీధులలోన 
నివారించు మనకు పెట్టిన పే రదేమిటో 
ఇది విలాన మ్మునగ మన ఊ రదేమిటో! 





'బావురెడ్డీ భానగీతాలు 73 
నీ వెన్నుపూసలో 

నీ వెన్టువూనలో నే నన్ఫగమును 

కుండలీక తమైన కునలయాండమును - 





















కనుమూనుకుంటీనో 

కనుసింతు నేను, 

చెవులు మూసీతివేని 

నినిపింతు నేను 

కనిపించి వినిపించి నడివీంతు నిను - 


భౌతికొకు తినీవు ప్రాణమును నేను 
మురజము మురళి నీవు గానమును నేను 
నిళ్ళల నిళ్ళబ్ధ నిద్రాణ జలధికీ 

జీనన రాగము నేర్పింతు నేను - 


నగ్లు వేదికను వీవు 

నాట్యమును నేను 

(భ్రమణ చక్రము నీవు 

విద్యుత్తు నేను 

మెరువు నాట్వాలలో అంధకార్తాలకు 
దిక్కు చూపెడి కొల బుక్షమును నేను 
విష్కామువన కల్పన్భక్షమును నేను 


74 బావురెడ్డి భావగీతాలు 









గాలికి వీచుట ధర్మం 


గాలికి వీచుట ధర్మం 

వరుకు పారుట ధర్మం 

వక్షీకి ఎగురుట పాముకు ప్రొకుట 
ప్రకృతి సిద్దమౌ ధర్మం - 


మబ్బుకు కురియుట ధర్మం 
మంచుకు కరుగుటి ధర్మం 
నెమిలికి ఆడుట ' 
పీకముకు సొడుట 
వీనాటీక్షీనీ ధర్మం - 


వూవులు వాడుట ధర్మం 
నీవూ నేనూ కూడుట ధర్మం 
చెలికాడా నీ శక్తీ రహస్యం 
చెపుటయే నా ధర్మం - 


నాలో దొగిన అవాంభానము 
అణచివనేయుటే నీ ధర్మం 
నీలో పెరిగే ముభావము 
లొలగించుట నా ధర్మం 


కలలో కూడా నీ కౌగిటిలో 
కరిగిపోవుటే నా ధర్మం 

నా కలలను వాస్తవమొనరించే 
కళా శక్తియే నీ ధర్మం 
విలానమే? 


బాపురెడ్డి భావగీతాలు గాగ 





చాలా 


కూలివాడు 


కూలివాడు మేడ కట్టుకునే 
రోజు రావాలి 

బక్కరతు బెన్దుకారు 
ఎక్కురోజు రావాలి! 





తైలుగొని బన్సుగాని 
రొచ విమానాలు గౌని 
(ప్రకటించిన వేళలకు 
రావాలి = పోవాలి! 


ఒకటీ కొకటి సాంతనగా 
(తికరణాలు మెలగాలి 
బేలు - జేలు గొడవలేని 
రాజనీతి వెలగాలి! 


(శమతళ్తక్తికీ దీళ్తక్తీకీ 
సమఫలితం అందాలి 
చీకటి చెరమండి వెలుగు 
చిర విముక్తీ పొందాలి! 


నిజమయ్యే కలలు కనగ 
కనులు, నిద్రపోవాలి 
మాయమత్తులో చిక్కిన 
మనను మేలుకోవాలి! 





బావురెడ్డి భానగీతాలు 


గాలిలో ఎగిరేటి వక్షిని 
వంజరంలో (తోసీనారా 
కడలిలో తిరుగాడు చేనను 
కడనలో పడనేసీనారా! 


కొడవలిని యుళిసీంచి ఎవ్వరు 
కొమ్మలను వూయించగలరు? 
నెమిలితో భయపెట్టి ఎవ్వరు 

నర్తనం చేయించగలరు? 


రాయిరస్పులు అడ్డుకున్నా 
కొండకోనలు కోపగించిన 
గుండె పగిలే ఎండ తగిలిన 
బ్రతుకునే శ్రుతిచేసి పాడె 
వీరు ఆపునె ఎడదపాట! 


పదవులెవ్బి వట్టి ఇచ్చిన 
ముడువులెన్లి ముట్ట చెప్పిన 
ఎన్ఫి ఆశల ఎరలు చూపిన 
దేశభక్తుడు త్వాగళక్తుడు 
శత్రువులతో చేయి కలుపునె 
కన్లతల్లికి చిచ్చు పెట్టునె! 





బాపురెడ్డి భానగీతాలు 77. 


Hen I PPT IPE ESE VET EY PETE Pre 


నీ బిగి కౌగిలి 


నీ బిగి కౌగిలి వింటిలో 
బొణంలొ నను నంధించు! 
రసొనంద శిఖరాల పైకీ 
లాఘవనమున ప్రయోగించు! 


















న్రుందించే నీ పెదవులతో 
శంఖంలా నను పూరించు 
భూనభ భేదక నాదంలా 

నా తను కొవాలి మోగించు - 


సాగిల్లే నీ చేతులపై 

బక్రంలా నను (తివ్తుమురొ 
ఇనొవర నుఖములు సొధించే 
రహస్యాల ముడి విమ్దుమురా! 


నీమి చేసినా సరే నన్ను నీ 

(పీనూర్థనముగ మలచుకో 
వరవళించిన నా ఒడినుండి 
వంచప్రాణములు చేదుకో! 





న 


ఖు 
షీ 


నిజాయితీని విడనాడిన ప్రజాసేవ దగా దగా! 


బాపురెడ్డి భావగీతాలు 


కాకి కేకి కోకిల 


కొకీ కేకి కోకిల 

కలిసీ మెలసి ఉండాలి! 
నమతా మమతల నవతల 
కొమ్ముల జతకూడాలి! 


నవయుగ ధర్మంలో 

నౌ, చీ భేదాలెందుకు? 

అనంతాన అణువులకై 
స్వార్ధసరత్యాలెందుకు? 

ప్రగతి పొత్రలో అందరు సాలే పోయాలి! 
నీరు పోసి జారుకొనే బోరనీతి మానాలి! 


మంచి బెడులు తెలినీయు 

నిజానిజా లెరిగియు 

తస్సాప్పులు చెప్పుగలిగి 

ఆత్మవంచ నెందుకు? 

కష్టమైనా నష్టమైనా న్యాయమ్ముక్రా నిలవాలి 

తన సుఖమే సర్ప మనుకొను తత్వము విడనాడాలి 


ఒంటరి నని అనుకోకు 

ఓడిపోదు ననుకోకు 

గరదాటుగా కొక 

బుర్రను ఉపయోగించు 

వినేకమును కోల్పోయిన విజ్ఞానం వృధా వృధా 








బావురెడ్డీ భావగీతాలు | 79 


చెలియా! 

























బెలియా 

నీ ఆసొదమస్తకం 
సౌందర్యం గూర్చి నేను 
చదువుకునే పుస్తకం! 


కలలో నాకు 

కాముడు కనిపించాడు 
బ్రహ్మదేవుడు కూడ భానించలేనట్టి 
సుందరిని నర్ధించి చూపునున్నాడు 
కఠినమైన పరీక్ష 

కపించి పెట్టాడు యు 


లెక్కలేని (గ్రంథాలు పరీక్షీంచాను 

చక్కని చి(తాలెన్నో వీక్షించాను 

కాముడు నిర్దేశించిన కామిని కనబడలేదు 
(బ్రవ్మాకూడ మూర్భిల్లే భామ జాడయే లేదు 
అయినా నా అన్వేషణ 

ఆపలేదు సఖియా! 


చుక్కలనే వెక్కిరించు 

చూవులు రువ్వే కళ్లు 

వేయి వనంతాల రనళి 

వ్యంజించే గళము 

భగవంతునికన మున్సై 

(ప్రభిబించిన వెలుగు 

కలబోసిన నిను చూసీ కనిత లల్లినాను 
కొముని కామన తీర్చి ధనుడ నైనాను 











బావురెడ్డీ భావగీతాలు 


కోకిల పాట 
కోకీల పొటలకేమొ 


కొత్త పల్లవాలు 


కూరుస్తున్నాయి కొండ కోనల్లో చెట్టు! 


విలయ కళిళిరమును తరిమిన 
నీరమారుతొలము 

స్వాగతాలు నలికేను 

నదావేళ వుష్పాలు 
జుయానంద బావాలు - 


అజీవి కడువులో రేగిన 
ఆకటిీ గర్ధన విని 

వేకున దూనుకవచ్చెను 
విసన తీరంనుండీ 
తూరువు ద్వారం నుండీ - 


మోనొల నలల చిక్కని 

మోదుగు నుమనోసాలు 
వూరించెను తేజోమయ శంఖాలు 
నడివీంచును నమదర్భన చక్రొలు 
వెలిగించెను విజయీభన దీపాలు = 





బావురెడ్డీ ఖభావగీతొలు St 








ఎన్నికలలో ఎన్ని కలలో! (| 


ఎన్టికలలో ఎన్ఫి కలలో! 
ఒక్క చేస్టై ఎని వలలో! 


ఓట్లర్ల కడలి బడిలో. 

ఎన్టీ అవినీతి అలలో 

బన్ఫి ఆనేశాల నుడులో 
మోసొల మొనళ్హొన్లో 
అభ్యర్థుల పడన మునకలెన్లో! 


రాజకీయ న్వాయంవరంలో 
అధికొర సాణిగ్రవాణంలో 
ఎన్జీ ధనుర్భంగాలో 

ఖని ళ్ళ ంగభంగాలో 
వారనత్త యోగ్యత 
వాక్కులకే దక్కునో 
యుక్తులకే చిక్కునో . 
పొదుకాపట్టాభి షేకాలు 
క్రీకారణ్య వాసాలు 

ఎన్నో! ఎన్ఫ్బైన్తో! - 
ప్రజాస్వామ్య క్షీరాంబుధి 
మవోమధన యజ్ఞంలో 
అవ్వుతంలో తేలే దెవరో 
వోలా వొలమున కూలే దెనరో! 
ఎన్ఫికల కలలలో 

ఐన్ఫి నత్వవీచికలో 

ఎన్హి మరీచికలో 

ఎన్ఫి నమాధానాలో 

ఎన్లి కేషనళ్లులో! 


నాంలదానాకుతుతారుతాదతవనాళ్తాంల్ల 
టా 





WC: 


ర్ట. 
ఈ 


TNS 


బాపురెడ్డి భావగీతాలు 


ప్రేమకు ఒక రూపం 


(పేమకు ఒక రూసం లేదు 
నింగికి ఒక తీరం లేదు 
నృష్టిని నడిపించే ఈ 
రెంటీకి నిర్హచనం లేదు - 


(పేమ వీదో శబ్రం కొదు 
నింగి రంగు నీలిమ కాదు 
భాషకు భానానికి చిక్కని 
అనుభూతికీ సాక్ష్యం లేదు - 





వద్దంటే విడిపోయేది 
రమ్మంటే జతకూడేది 
ఎటు అంటే అటు మారేది 
కొదయ్యా (పేమ అనేది - 


నేర్చుకుంటే అబ్బేటి 
విద్య కొదు (పేమ 
మబ్బు వోలె వచ్చిపోవు 
మాయ కొదు (పేమ 


ఎందుకు (పేమిస్తున్నానో 
ఎరిగి స్తే అది వ్యాపారం 
హేతువు లేక వెలిగే 


| బ్యోతే నుఖనంనారం - 


బావురెడ్డీ భావగీతాలు 


ఇలా 


















నీ కళ్లల్లో 


నీ కళ్లల్లో కలలున్భాయి 

నీ చూవుల్లో వలలున్భాయి 
కలల నలలు వేసీ నన్ఫు 
కట్టి వేయకే చెలీ! 


నీ నవ్వుల్లో పూలున్భాయి 

నీ అధరంలో సుధలున్ద్హాయి 
తేనె సోనలో నను ముంచేసీ 
గేలిచేయకే బాలా! 


నీ నడకల్లో లయలున్దాయి 
నీ విరువుల్లో (శుతులున్హాయి 
(్రతిలయనాదస్వుర రురిలో 
నామతి బోగొట్టకె సఖియా! 


నీ తనువెల్లా లత లున్భాయి 
లతలతపై ఫల(శుతు లున్హాయి 
నుందర సుమఫల బృందావనిలో 
రాసక్రీడ లాడుదమా దేవీ! 





4 బావురెడ్డీ భానగీతాలు 





ల్‌ . నానే 


రజత కవచధారిణీ 
పసిడి వనుపు ఆమనీ 
కుంకుమాభ శోఖినీ 
క్షీరాభిషేక పావనీ! 
కనకము వోలక్ష్మ/ 


నీలాంబర వర్దిని 

లీలాబుజ సాణీనీ 

సాగరతటి వానీనీ 

సర్వలోక జననీ! కనకమవోలక్ష్మీ! 


భవభయార్తి వోరిణీ! 

తాపత్రయ నారిణీ 

సద్దుణ గుణ కొరిణీ 

కరుణాద్భక్‌ వాహినీ! కనకనుహోలక్షీ! 


అష్టలక్ష్మీ రూసిణీ! 

అభు దయోద్దీపినీ 
బురుజుపీటనే నికుంఠ 
వురము చేసీ ముజ్జగాలు 
పాలించే పరమేశ్వరి 
కనకమ వోలక్ష్మీ/ 


= 








బావురెడ్డీ భావగీతాలు 85 























కొంతితోడ నీ కళ్ళు కడుక్కో 
శాంతి తోడ నీ మోము దిద్దుకో 
ఉషోదయం అయిపోతావు 
రస్తార్థవం అయిపోతావు - 


దరవోసం నీ మోవి చేనుకో 
దయాగుణం నీ చూపు చేసుకో 
ఖాండవ వనమైపోతావు 
కల్పవృక్షమై పోతావు - 


(ప్రేమను నీ పరిభాష చేసుకో 
స్టేహము నీ అభిలాష చేసుకో 
దేవదూత వైపోతావు 

దేశనేత వై పోతావు - 


త్వాగమునే నీ ధనము చేనుకో 
సేవను నీ ఆశయము చేసుకో 
కుబేరుడవు అయిపోతావు 
మారుతివైవోతావు - 


నత్యమునే నీ మతము చేసుకో 
సమభానము నీ పొతము చేసుకో 
దేవుడ వైపోతావు 

శ్రీరొముడ వైపోతావు 


బాపురెడ్డి భావగీతా 





నీనడుము 


నీ నడుము నాచేయి, నా నడుము నీచేయి 
పెనవేసుకొని పోయినాయి 

సైకతాలలో వైశాఖ 

పూర్థినులు న్రుందించినాయి ఆ 


మనచేతి వేళ్ల కొసలే నకలలోకాలు 
న్రుర్ధించినట్టుగౌ స్వప్ఫాలు కన్గాము 
నిదుర లేచిన జలధి 

మన కలల భాషకు 

భాష్యము చెప్పునటు 
భావించుకున్గాము ఎః 


ని మధ్య నా మధ్య నిళ్ళబ్ద భావాబ్రి 

నీ వెనర నంటేను నీ నెవర వన్హుట్టు 

ఎక్కు పెట్టాములే ఇరువురము కనుబొమలు 
ముసీముసిగ నవ్వానవి 

ఇనుక తెర వెండినులు - 


ఒకరిలో ఒకరిని 

ఓరగా చూచుకొని 

ఉలికిపడి తేరుకున్హాము 

ఒక మీన మిధథునము 

ఒక తారకల జంటు 

మన కనుల కడలిలో కదలాడె నన్నావు 
నిరువనూనులకు మన మువమాన మన్నావు 


క్‌ 





భారతీయ విద్యా భవనం క 


భారతీయ నిద్వా భవనం 
బాలబాలికల వూలననం - 


ఇక్కడి చక్కటి వాతావరణం 
శినసుందరము జగన్మోవానం 
సిరి చిరునవ్వులు కళకళలాడే 
చిరంబీవుల శక్తి తోరణం - 


కులమతవర్ల విభేదం లేదు 
కలవోలకు తానసలే లేదు 
నవయువతా స్వస్ఫాల కోటలో 
భవిష్యత్తుకు భయమే లేదు - 


ఆటపాటల తోట ఇది 
అనురాగాల మూట ఇది 
సమైక్య భారతి రూవ మిది 
చదువుల తల్లికి దీస మిది - 


బాలకృష్టులు యశోరాములు 
దివ్వ ప్రతిభాదేని కుమారులు 
స్ప్రే్రహ్మదయులు ప్రీయభాషణులు 
నరిలే విజానాలయ మిది 

రుణం జో 
రంజిల్లే నవరత్సు ఖని ఇది - 








9 బాపురెడ్డి భావగీతాలు 





అలరు దండ 


అలరుదండ నీకిస్తే నలదాన్నావు 
కలనైనా నిను కన రానల దన్గావు - 


" అలరుదండ కొనాలని 
అడగలేదు రీవు 
నీవే కావాలన్సుది 
ఆ పూవుల మాలే! - 


చల్లని ఆ సంజవేళ మల్లెమాల నీ కిస్తే 
ఒల్పనని అన్హువుడు ఒల్లు యుల్లుమన్చుది 
చిలుకలాంటి నీ మోము సీంగములా గున్దుది 
చివురించే నా ఎదలో శిశిరము నెలకొన్సది - 


నీ నల్లని జడల పొందు కోరుకొను ఆ మల్లెల 
అభిరుచి నభినందింతును 

నీ చెంత చేర్చు మని 

ఈ అదుష్ట హీనుని 

అడీగిన ఆవిరిదండ అనూయికతకు చింతింతును - 


నీవంటే ఆవూలకు నిలువెల్లా అభిమానం 
వూలంటే నాకో మతిపోయే అభిమానం 
కొని మిమ్ము కలువలేక 

సొందితి అవమానం 

అయినా ఆ అనుభూతే ఈ గీతికి ప్రాణం 


మె 








అనాలా. 










అనంతాన్ని 


అనంతాన్ని సృష్టించిన 
ఆదిదేవు డుండుటకు 
మానవ హృదయం తప్ప 
మరోబోటు లేదురా! 


రంగులు రూపాొలన్ఫీ 
సీంగారాలన్ఫీ 
కంటిచూపు లేకుంటే 
కల్లయేగదా! 


అత్తరులుకు, ఘును ఘుమలకు 
మత్తుగొలువు వాసనలకు 
దిక్కు లేదుగా! 

మనిషికీ ముక్కొక్కటి లేకుంటే 


కరుకుదనం, మెత్తదనం 
చురుకుదనం నునువుదనం 
చేయి సర్గ లేకుంటే మాయయే గదా! 


చేదు, తివి, పులుపు, ఒగరు 
చిత్రమైన రుచులన్ఫీ 

నాలుకొకోటి లేకుంటే నగుబాటేగా! 
వాక్కులు వాయిద్యాలు 
సరగతులు రాగాలు 


సంగీత నుధాధునులు 
చెవియే లేకున్ల, మూగ చేష్టలేగదా! 


వంచేందియాలు లేక ప్రపంచమే లేదు 
నళ్ళరమౌ తనువు లేక శాళ్ళుతాత్మ లేదు 





) బాపురెడ్డి భావగీతాలు 


ah ఎవరిచ్చినారొ! 


ఎవరిచ్చినారొ నీ కిని అందాలు 
పట్టుకొన చాల వీ పంచేంద్రియాలు - 


ఆడితే నీ అడుగు అడుగులో అందం 

పాడితే నీ పలుకు పలుకు మకరందం 
మాటాడినావొ సెలయేటిదొ అందం 
మౌనము నపొంచాపో మంచుమల అందం - 


ఊపరి సీల్చావొ ఊరించు అందం 
బిరునవ్రు రువ్వితే క్షీరాబ్లి అందం 
నినుతాకగానె నా నిలువబ్హ వులకలు 
పారవళ్వమున నా తనువెల్ల మెలికలు- 


కోవగించిన యవుడు మలిసంజ అందం 
శాంతించినవుడు శారదర్యాతి చందం 
అలిగనప్తుడు ముకుళితాబ్రమ్ము నీవు 
సరదాగ ఉంటె వికసీత పద్మ మీవు - 


గరుడ కిన్ఫైర యక్ష గంధర్వ కళలు 
పొదుకొన్లవి నీ ఆపాదముస్తకము 
అల్లుకొనిపోయె నీ అంగౌంగములను 
నీవె లేకుంటె నా అందాల వృష్టీ! 
కనులు లేని కబోది కాదె ఈ సృష్టి! 





బావురెడ్డీ భానగీతాలు 


నీ తలపుల వేణువు 
నీ తలపుల నేణువులో 
నా వాదయం చిక్కుకుంది 


ఎలా ఊదినా అది 
నా పాటీ అవుతుందిరా! 


నీ జీవిత వుత్తంలో 

నే అదష్ట కేంద్రాన్సి 

నీ భాష నీ భాష్యం నీ భావం నీదైనా 
నా తత్తమె ఎరిగించును 

నా చుట్టే భ్రమియించును - 


నీ గమనానికి గమ్యం 

నేనే అయిపోయాను 

నీ రధము నీ పథము 

ని పా[్ర ని యాత 

నీదైనా చినరకు అది నా ఒడిలో చేరుటకే - 


నీ ఊవో చిత్రంలో 

నా రూనమె దొచితిని 

ఏ రంగులు వీ రేఖలు 
ఎటునేసీన ఎటు గీసిన 
నా రూసమె అవుతుందని 
తెలినీకో ప్రీయతమా? 
నను వీడ్చించుట కొడే 
నాటకాలు మానుకో! 





92 “రెడ భావగీతాలు 


సాగిపోయె నీ మరాళయానం 
సాగిపోయె నీ మరాళయానం 
మోగిపోయె నా అరాళగానం 
ఎటుగొనిపోదువొ ఎరుగను నేను 
ఏమి పాడుదునొ ఎరుగను నీవు - 
పీటపీట లాడెను 
మటమిటులాడెను 
నా వాల్‌ పటము 
తళతళలాడిన నా కన్ఫులలో 
కళకళలాడెను నీ సోయగము - 
ముందు చూచినా వెనుక చూచినా 
(శీందు మీదుగా ఎటు చూచినను 
కనుపీంచినిది ఖగోళ మొకటే 
నిజమైనది నీ విలాస మొకటే - 
చీకటిలో పెనుచీకటి నైతిని 
వేకువకోనం వెదకీతి వెదకీతి 
మెరినీపోయె నీ చిన్మయరూపం 
మురిసీపోయె నా మ్రణ్మయదీనం 


న్‌ 








బావురెడ్డీ భావగీతాలు 93 


తోట పాట 


లోట పాట పాడుతూంది 
క్రేటుకొని 

(ప్రక్రుతి పరనళిస్తూంది 
సొట విని - 
























సాహిత్యం సంగీతం 
సారూసన్యమైన పొట 
కొలం దేశం కలిసి 
సాలోక్యమ్రైన పాట - 


నింగి నేల అలుముకొని 
నిరూపించె సామీప్యం 
నీవూ నేనూ ఒక్షటై 
నిలిచినట్టి సాయుజ్యం - 


అణువణువున కొత్తకొత్త 
అనుభూతుల ఆమని 
బతుర్తిధ ముక్తులను 
నుతియించే గాయని - 


సాలోక్యం సామీప్యం 
సారూప్యం సాయుజ్యం 
సంసదలన్భీ మనవే 
సానుభూతితో రావే 
అద్వితీయ అద్వైతము 
అనుభవింపరానే/ 





బావురెడ్డి భానగీతాలు 








రాసుకున్న వాటలు 


రాసుకున్లు నొటలన్సి వానీకెక్కవు 
నాటుకున్ల మొక్కలన్లి రాళికెక్కవు - 


కొలమెంత ఉన్దా 
(బ్రతుకు కొలము కొంతే 
దేళశమెంత ఉన్నా 
మనషీ వానము కొంతే! 


భదువుకున్ద దెంతైనా 
సంస్కారము కొంతే 
తెలసిన దెంతున్నా 
మరువురానిది కొంతే! 


కోరే కోరికలెన్లో 

తీరేవి కొన్టే 
ఎయలాలంనెన. 
ఫలించేవి కొన్సే / - 
పోటీ వడునవి ఎన్నో 
గెలిచేని కొన్చే 

లక్షలు లక్షలు మాటలు 
అక్షరాలు కొన్ఫే 





బాపురెడ్డి భావగీతాలు 95 








చీకటిలో 
చీకటిలో పెనుచీకటినై 
వేకునకోనం వెదుకుటయా! 
మంటలలో చిరుమంటై నేను 


మంచుకోసము తపించుటయా! 


అనుమానమునే అనుమానించే 
మనస్తత్యమును పెంచుకొని 
కనవడుతున్సుది సత్యము కాదని 
కనబడదానిని నమ్ముటయా! 


ఉన్హుది లేదను లేని దున్సుదను 
ఉన్మాదము పోషించుకొని 

ఉన్హుది - లేనిది కాక నురేదో 
ఉన్ఫదియని భావించుటయా! 


మతాలన్దియూ మంచివేయని 
“పరమత"ముల ద్వేషించుటయా 
మనుషులందరూ ఒక్కటేయని 
మానవులను విభజించుటయా! 


కు 


ప్రీలపట్ల వివక్ష కూడదని 
సీద్దాంతము బోధించుటయా 


స్పేచ్భకంటే నిధేయతే 
స్రీ ధర్మముగా విదించుటయా]! 


త 


h 





న్‌ 


బావురెడ్డి భానగీతాలు 





నా ఎదలో నైలునది వాదం చిలికించి 
పీరమిడుల ఎడారిలో (పేయసి పలికింది - 


వలవు యాత్రల గూర్చి 

శ్రీయోవొ(తల గూర్చి 

నతి నిమిత్తమై రగిలిన సొమ్రాజ్వాలను గూర్చి 
గునగునలాడెను నాతో 

గత చర్విత గంధవవాం = = - 


తెలువూ నలువూ లేని 

తూర్పు పడమరలు లేని 

భాషా ద్వేషము లేని 

వాదో వివాదాలు లేని 

నాగరికత నవ నంస్కృతి నా కుతిగా భాసించెను - 


కొలవాసొని వోలె 
కదలిసోవు నైలునది 
మధుర స్మృతులు నిండిన 
మద్భ్యధరా సాగరం 
పరవళించె నే పాడిన 
కలల అలల సాటలో 
కలిసీపోయె ఇన్సుమిన్ను 
నా చూవుల కొనలలో 








yp 


ల తాననానాకావాతాగాంల 





బావురెడ్డి లలల 97 


[హో 


Va 


| 


క 
7 


ఊరించే ఊహలు J 
ఊరించే ఊవాల 


వారించే వాస్తనాల 
నడుమ నలిగి పోతున్సుది 
నొ జీవన నౌక! 


అనుమానం వెంటాడును 

ఆశలను 

బుద్దిని నిద్దుర పుచ్చును 
బద్దకము 

ప్రయత్తాన్సి పీడించును 
నీరికీతనం 

అడుగడుగున జీవితాన అనంగతం 


ఆత్మమాట సాగనీవు 

ఇం(దియాలు 

అనుభవాల కంటపడదు అనుభూతి 
అన్ఫీ నేనె అంటుంది ఆత్మవాణి 
ద్రైతాద్రైతుల కలువుదారి లేదు 


ఆవేశం కలిగినపుడు 

ఆలోచన రాదు 

ఆలోచన వెలిగినపుడు 

ఆవేశం లేదు 

ఆనేశం ఆలోచన 

అన్యోన్యంగా ఉంటే 

జీవిత దేవతకంట కన్టీరే లేదు - 


బావురెడ్డి భానగీతాలు 


నీ తలబంతి 


నీ తలబంతి జడలు జఘనము 
వీణ రూసము నపొంచినవి 
మూగవోయిన నా మానవనమున 
రసరాగము (మోగించినవి - 


నీ గళళంఖం నీ ముఖబక్రం 
నను వేధించే కునుమాస్తునికీ 
నిళిత్యాస్తము లందించినని 
పట్టుదసప్తే నా నంచ(నాణములు 
నిన్నే ఆశ్రయించినని - 


శ్యానుల బోలళము అరుణీనుచేలము 
నీ రూపమును ప్రదర్శించె 

నీ తను రేఖాగణితము గుణీతము 
నిరునను జగాలు సృష్టీంచె = 


తోలుబొమ్మనని ముద్దుగున్మువని 
లొలుత నేను అనుకొంటి 

కొని అందులో నుష్టిమూలమొ 
కొంతి నేడు కనుగొంటి - 





బావురెడ్డి భానగీతాలు 99 


SPE 









ఆత్మవు నీవని తెలినీకో 
జీవాత్మవు నీవని తెలిసికో 


నిర్మల నిళ్ళుల శాంతిమయంగా 
నిరుపమ నిర్గుణ కొంతిమయంగా 
పరంజ్యోతి పరమాత్ముని నన్ఫిధి 
(స్రకాళించెడీ తారవు నీవని తెలిసికో - 


ఫాలభాగమున లీలగా కూర్చుని 
ప్రాపంచిక జీనితమును గడిపే 
వంచేద్రియ రథసారథి నీవని 

వవిత్ర చిరంతనాత్మవు నీవని తెలిసీకో 


మవాత్త నస్తూభావ గుణాలు మరచి 
మాయలోన వడి విలవిల లాడకు 
రాజయోగమున తేజో లోకము 
దర్భించుము ఆనంద బిందునై 
సత్య యుగానుభూతి బృందబై! 


అబూ శైల శిఖరామ్సత ధామం 
వరమ పితా శినవబాబారామం 
ఈళ్ళురీయ విళ్ళువిద్ధాలయం 
రాజయోగ రసమురలీగొనం 
విశ్చేళ్ళురునికి నరునికి మధ్య 
శాళ్ళుత ఇవావర నుఖ సోపానం. 


బావురెడ్డీ భావగీతాలు 






(గురజాడ మనోవేదన) 


దేశమును (పేమించు మంటీని 
నుంచియన్సది పెంచునుంటేని 
నాటీకిని నేటికిని అదియే 
మాట అనుచుంటి = 


స్వార్ధమే పరమార్థ మైనది 
నమత ఎండమావి యైనది 
నీతి అంటే అర్హము అవి 
నీతి యని యేనా? 


చిత్తశుద్ది విధానమైతే 
త్యాగగుణము (ప్రధానమైతే 
నంఘ నంస్కరణం అపుడే 
సాధ్యపడునండీ! 


నాడు ఇది వరతం(త దేశము 
నేడు వర్త స్వతంత్ర దేశము 
స్వర్ద భారతి ప్రగతి స్తస్తాల్‌ 
నభఫలమౌగాక! 





బావురెడ్డి భావగీతాలు 


శా 


బక తార 
(డయానా సృృతిగీతి) 


ఒకతార రాలినోయింది 

కొలచ(క్రము క్షణము ఆగిపోయింది - 
వేల స్వస్సాలు తృటిలో కూలిపోయినవి 
కారుచీకట్లులో కలిసిపోయినని - 


నీరినంపదలకన్లు సేచ్చయే మిన్సయని 
స్వార్ధ సుఖముల కన సేవయే శ్రేష్టమని 
భావించినదిలే డయానా 
జీవించినది నిర్భయాన - 


రాణివానము వీడి రాణించెను డయానా 
పేదసాదల (ప్రజల (పేమించెను డయానా 
కోటికోటి ప్రజల నోటిలో కన్ఫీటి 
పొటయైనది దయామయి డయానా - 


చిత ఛాయాచిత్ర జీనిత యాత్రలో 

తెలిసీ తెలియని గమ్యమును చేరుకొనబోయి 
దారిలోనే మాయదారి విధిచేతిలో 
చితికిపోయిన యళోనతియే డయానా 
మానవత రాజ్య యువరాణియే డయానా 


థేమ్సునది ఒడ్డుపై 

చరిత్ర గడ్డపై 

వాడిపోవని వపూలమేడర్రై పోయె 
ఆరిపోనని దీవస్తంభమై పోయె! 











ఆరాటం 


ఆరాటం పోరాటం 
అంతవ్పధా పరుగేనా ! 
అలికము పై ప్రాసీనదే 
అక్షరాల జరిగేనా ! 


ఏ దారిని పోయినా 

ఎంత ళ్తక్తీ కలిగినా 

కడలి దొటిపోలేవు కదొ 
నదీనదాలు 

నిటి బ్రతుకులన్లీ 

ప్రాయట చితికి సోవుగదా ! 


గర్జించుచు, విద్యుత్తులు 
గండూషించే మబ్బులు 
నగాక్సతులు దాట్టి 
భూనభాల అదరించ నెంచి 
ముక్క ముక్కలై వోయి 
ఎక్కడెక్కడో కూలును 


భూచరో జలచర ఖేచర 
బూరునా కోటీల (బ్రతుకుల 
జనన మరణ వృత్తాలను 
నిర్ణయించు కొలావి 
నిలదీసే దేవరు? 

ప్రల్లించే వాక్కులేని 
విధులను వురమాయించే 
నిరంకుళ నియంత విధిని 
నిర్జేళించేదెవరు ? 


బావురెడ్డీ భానగీతాః 


బావురెడ్డి భావగీతాలు 103 





పురుషోత్తముడు 
పురుషోత్తముడు నెలిసీన 

వూరీక్షేతం 

తూరువు తీరం తెరచిన 

తారక నేత్రం యూ 


సోదరీ సోదరులు 
నుభద బలభ్యదులు 
తోడుగా వెలసిన 
నీల మాధవుడు 
లీలావతారుడు - 


Fo cane! 


గిరిజనులు పురజనులు 
రారాజులు నిరు పేదలు 
ఆబాల గోపొలం 
ఆరాధించే దొనం 
అఖిల జగాన్సాథుడు - 


అడవిచెట్టు బోదెనుండి 
భిక్తికలా శక్తీ చెక్క 
తోడుకున్లు అమృతమూర్తి 
తురీయచేతన స్ఫూర్తి 
పరాత్సరుడు, శవంకరుడు 
శుభంకరుడు, నుదర్భనుడు - 


నింగిని నేలను కలిపే 

శంగాలయ నానుడు 

దేశ విదేశాల చేర 

దీసెడి నుగుణవిలానుడు 
పురుషోత్తముడు వెలసిన వూరీక్షేతం - 





)4 బావురెడ్డీ భావగీతాలు 


కోహం కోహం? 


కోహం ! కోహం ! అనే 
కోకిల ప్రశ్న 

కోటి కోటి ప్రశ్నల 
పదకోశముగా మారె! 
చెట్ల మీద ఉదయించును 
చిగురాకు ప్రశ్నలు 

నేల మీద రాలిపడే 
పండుటాకు ప్రశ్నలు 
సిగ్గు విడిచివేసే 
పూమొగ్గల రంగుల ప్రశ్నలు 
అడవిలోన గర్జించే 
ఆగ్రహోరాగ్ర ప్రశ్నలు 
ఆటలాడు పసిపిల్లల 
నోటికి వచ్చిన ప్రశ్నలు 
పాడెమీద కళ్లు మూసి 
కాటికి వచ్చిన ప్రశ్నలు - 
ఆకసాన లెక్కలేని 
చుక్కల చూపుల ప్రశ్నలు 
నేలమీద దిక్కులేని 
హక్కుల పడికిలి ప్రశ్నలు 
పండితులు రుుళిపించే 
పారమార్థిక ప్రశ్నలు 
పామరులు పలనరించు 
ప్రాథమిక ప్రశ్నలు - 


బడులకు గుడులకుతెలియని 
ప్రశ్నల పత్రమును చూచి 


ప్రకృతి ఉలికిపడుతూంది 
iy కాలం కలవర పడుతూంది 





బావురెడ్డి భానగీతాలు 




























భాష నన్ను నడుపుతూంది 
భాష నన్ను నడువుతూంది 
భావం నను నడువుతూంది 


శబ్దం నను నడువుతూంది 
నిళ్ళబ్దంలోనికి - 


నిళ్ళబ్దంలో నుంచి 

శబ్దం పుడుతున్సది 
నెనువెంటనె చితికిపోయి 
నిళ్ళబ్దం అవుతున్హుది 


క్షణీకమైనది శబ్దం 
శాశ్యతమో నిళ్తబ్దం 
శ్షణాక్షణ శబ్దాల మధ్య 
నస్ధుజనాక్షర నళ్ళబ్దం 
నిళ్ళబ్ద స్టీతి నుండీ 
నిళ్ళబ్ద స్టీతికి చేరు 
శబ్దం ఒక శంపాలత - 


శబ్దము నిళ్ళీబ్దము 
కొలాబ్జితరంగాల పై 

(శ్రుతి న్మృతి నంపొత స్థీతులై 
మృతాన్ఫుత నృతాన్సత 
బుగ్వేదాక్షతులై 

పాడేను ఆడేను 

నప్త చేతనక్పుతులై 

నప్త లోకొనుభూతులై 





)6 బాపురెడ్డి భావగీతాలు 





హా | BAG) 
72 చెట్లు రచిస్తున్నాయి త 
చెట్టు రచిస్తున్నాయి 
చిగురు పాటలు 
మైమరచి సాడుతున్నాయి 
మావి తోటలు - 


ద్వంద్వార్థాలు లేని 
స్వాదుశీల భాషలో 
సత్యాన్ని చాటిచెప్పే 
చైత్రోదయ మౌతున్నది - 
విలయ తాండవం చేసిన 
అవినీతి శిశిరాన్ని 

తరిమి తరిమి కొడుతున్నది 
న్యాయనీర వసంతం; 
ఆవేశం ఆనందం 
అలరుదండలై పలుకును 
ఆమనికి స్వాగతం - 


చీకటి వని కడుపులోని 
ఆకలి హరి గర్హ్దన విని 
వేకువ దూకి వస్తూంది 
విప్లవ తీరాలనుండి 
విజయ ద్వారాలనుండి!- 


చేదు తీపి ఒగరు కలిసి 
సహజీవన భావంతో 
ఉమ్మడిగా చేసినట్టి 
ఉగాది పచ్చడిని 
సమ్మతించునో లేదో 
షల నమ్మకములేని నోళ్లు! 


అమె? 


క 
i 


| 


Femme 





నే 


బకరా రా వ 


యా నాలు 


న్‌ా 


4 


£3) 


బావురెడ్డి భావగీతాలు 107 


పట్టపగలు h 


yin 


కననాలానాముందాడాజలునానాతాబులల 


PC 


పట్టపగలు చీకట్టు 
ముట్టడించె మనిషిని 
కారణమే లేక కినిసి 
కాటువేసె మనసును - 


మోసపోయె అతని కళ్లు 
మూగవోయె అతని గొంతు 
నయవంచన అతని చుట్టు 
నగ్ననాట్య మాడగా 
అసురత్వం విషతత్వం 
అభిమన్యునివలె అతనిని 
అసహాయుని చేయగా- 


ధర్మాన్ని అధర్మంతో 
సత్యాన్ని అసత్యంతో 
కబళించ బూనింది 
కట్టుకథల దుష్టమతుల 
గర్వాంధకారత్వం- 


బురద ఎంత చల్లినా 
హిమగిరి కళ తరుగునా? 
ఘూకాలు బేకాలు 
కుట్రలెన్ని పన్నినా 

చీకటి పొట్ట చీల్చుక 
వేకువ రాకుండునా! 
నిస్తుల ప్రతిభాపతాక 
నింగినెగరకుండునా! 


శ 


రొ 


బావురెడి భావగీతాలు 





న్‌ ర్‌ Wy 
నుదర్‌ థెరెసా మన కిక లేదు 


ఆయినా ఆమెకు మరణం లేదు - 


నిరుపేదలకు, నిగ్భాగ్యులకు 

వరిచ్యుతులకు, బహిష్కృతులకు 

ఆర్తులకూ, అనాథలకూ 

తల్లియైనది తండ్రియెనది వాస్తవ కల్త్పనల్లియైనది - 


వుట్టినదేమొ యుగస్లోవియా 
మెట్టిన మనుతల మట్టి ఇండియా 
కట్టిన సేవాదేవాలయమున కొట్టెను విళ్ళ(పేమ గంటలు - 


కలకత్తాలో కొలుమోపీనది నిరాధారులకు దారిచూపీనది 
కుష్టురోగులను, కష్ట దస్టులను 

రోగ పీడితుల, రుజాబాధితుల 

వికలాంగులను, విధినవంచితులను 

(పేమామృతమిడి పెంచిన తల్లి , సేవా నదనాన తరించిన తల్లి - 










భాగతరళల్లు ప్రభానిలసీతయె నోబెల్‌ బవుమతికే విద్యుతియై 
కులమత జాతి వర్గాతీత 

మానవతా కల్యాణ దీపమై 

వర్ణిల్లిన జయ వర్ధిని ఆమె 

శోభిల్లిన గుణసుందరి ఆమె! 

సప్తనూత్రో నందేళ రాగమున నుప్తజీననుల మేలు కొల్పినది 


కోటీ కనుల కన్టీటిని తుడిచిన మేటి మూత జనకోటి నోట 
కన్టీటి పాటగా మిగిలిపోయినది - 


యే 


మాలు... ఈ, 


బాపురెడ్డి కొన్ని ముఖ్య రచనలు 


బాపురెడ్డి పద్య కావ్యాలు 
బాపురెడ్డి గేయ నాటికలు 
అనంత సత్యాలు 

మన చేతుల్లోనే ఉంది 
(ప్రణవ ప్రణయం 
పంచబాణ సంచా 
రంగురంగుల చీకట్లు 
వాడిపోని వసంతాలు 
కాలం మాయాజాలం 
నాదేశం నవ్వుతూంది 
శ్రికార శిఖరం 
పేమారామం 
మనసులోని మాట 

In Quest of Harmony 
Longing for Life 

Urn of Love 


Loving is Living 





